











do. 111 


ఖెం.క్ష11 





“హల్లో!” అన్నాడు డిటెక్టివ్‌ యుగంధర్‌ టెలిఫోన్‌ రిసీవర్‌ చెవిదగ్గిర 
పెట్టుకుని. 

“హల్లో! డిటెక్టివ్‌ యుగంధరా?” 

“అవును.” 

“మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలి. ఎప్పుడు వీలవుతుందో చెప్పగలరా?” 
అవతలనించి ప్రశ్న. 

“తమ పేరు?” 

“ఇప్పుడు చెప్పలేను. క్షమించండి.” 

“పోనీ ఏం పనిమీద నన్ను కలుసుకోవా లనుకుంటున్నారో చెప్పగలరా?” 

“అదీ చెప్పడం మంచిదికాదు” అన్నాడు అవతల మనిషి, 

అది విద్యావంతుడు, సంస్మారి అయిన పురుషుడి కంఠస్వరం అనుకుని 
“మీరెక్కణ్నించి మాట్లాడుతున్నారు?” అడిగాడు యుగంధర్‌. 

“పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌లోంచి.” 

“మీ పక్కన ఇంకెవరయినా వున్నారా?” 

“ఎవరూ లేరు.” 

“అయితే నన్ను కలుసుకోవడానికి కారణం చెప్పడానికి అభ్యంతర 
మేమిటి?” అడిగాడు యుగంధర్‌. 

అవతల మనిషి కాస్త సందేహిస్తూ, క్షణంపాటు మౌనంగా వుండిపోయాడు. 
“నిజానికి ఏమీలేదు. మిమ్మల్ని కలుసుకున్న తర్వాత వివరంగా చెప్పవచ్చను 
కున్నాను. అంతే!” 

“పోనీ సూచనగానయినా ఇప్పుడు చెప్పండి” యుగంధర్‌ అడిగాడు. 

“అయితే చెపుతాను, వినండి. రాయపురం నియోజక వర్గంనించి 
లోక్‌సభకు బై ఎలక్షన్‌ జరుగుతోంది. పోలింగుకు ఇంకా నాలుగురోజులుంది. 
ముగ్గురు సభ్యులు పోటీ చేస్తున్నారు. వాళ్ళలో ఒకరైన షేక్‌ రహమాన్‌ గెలిచే 
అవకాశం చాలా వుంది. గెలిచి తీర్తాడనే నా నమ్మకం.” 


4 కొమ్మూరి సాంబశివరావు 


“అయితే?” అడిగాడు యుగంధర్‌. 

“ఆ షేక్‌ రహమాన్‌ పరిస్థాన్‌ దేశ గూఢచారి అని నాకు తెలిసింది. ఆ 
విషయం బుజువు చేసేందుకు ఖచ్చితమైన సాక్ష్యాలు వున్నాయి” అన్నాడు 
అతను. 

“అయితే యీ విషయం అధికారులకు తెలియజేయండి” అన్నాడు 
యుగంధర్‌. 

“కొన్ని కారణాలవల్ల అధికారులను యీ విషయంలో కలుసుకోలేను, ఆ 
బుజువులు మీకు చూపిస్తాను. ఏం చేయాలో ఆలోచించి మీరే తగిన చర్య 
తీసుకుంటారని నాకు మీమీద విశ్వాసం వుంది.” 

పరిస్థాన్‌ గూఢచారులు భారత దేశంలో రకరకాల స్థావరాలు ఏర్పరచు 
కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనీ, భారతదేశానికి చిచ్చుపెట్టడానికి 
ప్రయత్నిస్తున్నారనీ యుగంధర్‌కి తెలుసు. ఆ గూఢచారులను ఇదివరలో 
ఎన్నిసార్లో తను ఎదుర్శొని పట్టుకున్నాడు. పట్టుబడిన పట్టుబడుతుండ 
గానే కొత్తవాళ్ళు వస్తూనే వున్నారు. భారతదేశ శ్రేయస్సుకి చిడపురుగుల్లాంటి 
యీ గూఢచారులను పట్టుకుని అధికారులకు అప్పగించడం ప్రతి భారతీయుడి 
బాధ్యతా అని యుగంధర్‌ విశ్వాసం. చేతి గడియారం చూసుకున్నాడు. 
ఎనిమిది గంటలైంది. “సరే! మీరు వెంటనే రాగలరా?” అడిగాడు. 

“వెంటనే రాలేను.” 

“ఎప్పుడు రాగలరు?” 

“తొమ్మిది తొమ్మిదిన్నరకి మధ్య రాగలను. మీకు వీలేనా?” 

“సరే. రండి! మీ పేరు చెప్పకూడదా?” 

“వస్తానుగా!” అని అవతల మనిషి టెలిఫోన్‌ పెట్టేశాడు. యుగంధర్‌ 
కూడా రిసీవర్‌ హుక్‌మీద పెట్టేసి, బల్లమీద వున్న దినపత్రిక తెరిచాడు. 
మూడవ పేజీ రెండవ కాలంలో రాయపురం బై ఎలక్షన్‌ గురించిన వివరాలు 
ప్రచురించబడ్డాయి. 

మద్రాసు- ఫిబ్రవరి, 10 

పి. చంద్రయ్యగారి మరణంవల్ల లోక్‌సభలో కలిగిన ఖాళీ భర్తీ చేసేందుకు 
రాయపురం నియోజక నర్గం జై ఎలక్షన్‌ యీ నెల పదహారవ తేదీన జరుగ 
నున్నది. డెమోక్రటిక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కె. షణ్ముగం, పీపుల్స్‌ సోషలిస్టు పార్టీ 


నెం. 111 ర్‌ 


అభ్యర్థి వి.రామన్న స్వతంత్ర అభ్యర్థి షేక్‌ రహమాన్‌ యీ నియోజక వర్గంలో 
పోటీ చేస్తున్నారు. ఎలక్షన్‌ ప్రచారం తీవ్రంగా సాగుతోంది. 

యుగంధర్‌ పత్రిక మడిచి బల్లమీద పెట్టాడు. రివాల్వింగ్‌ కుర్చీలోంచి 
లేచి గదిలో పచార్లు చేయనారంభించాడు. విశాలమైన ఛాతీ, వెడల్పయిన 
మొహం, పైకి దువ్వుకున్న జుట్టు, బలమైన భుజాలు, చేతులూ. నిశితంగా, 
తీక్షణంగా చూసే కళ్ళు. ఆ కళ్ళు మిత్రులను ఎంత ఆప్యాయంగా చూడగలవో, 
శత్రువులను అంత కాఠిన్యంగా చూడగలవు. జాతి మత విచక్షణ లేకుండా 
పౌరసత్వ హక్కులు అందరికీ సమానంగా ప్రసాదించిన భారత రాజ్యాంగం 
అవకాశంగా తీసుకుని విదేశాలు కొన్ని భారత దేశానికి వెనకనించి గోతులు 
తవ్వుతున్నాయి. వాళ్ళకు భయపడి రాజ్యాంగాన్ని మార్చడం అవివేకం. 
అటువంటి వాళ్ళను పట్టుకుని శిక్షించాలి. అంతే! పరిస్థాన్‌ దేశానికి 
భారతదేశాన్ని చూస్తే చాలాకాలంనించీ అసూయగా వుంది. అంతర్జాతీయ 
రంగంలో భారతదేశపు ప్రతిష్ట భంగం చేయాలని ఎన్నోసార్లు, ఎన్నివిధాలో 
పరిస్థాన్‌ ప్రయత్నించింది. భారతదేశంలో అరాచకమూ, తిరుగుబాటూ 
తీసుకురావాలని తమ గూఢచారుల ద్వారా తీవ్రంగా ప్రయత్నించింది. ఆ 
ప్రయత్నమూ విఫలమైంది. ఇప్పుడు మరీ పెద్ద ఎత్తున భారతదేశానికి ఆపద 
తెచ్చిపెట్ట నిర్ణయించుకుంది. భారతదేశం పట్ల కాక పరిస్థాన్‌ దేశంసట్ల 
సానుభూతి గలవార్ని లోక్‌సభలో (ప్రవేశపెట్టి, తద్వారా భారత ప్రభుత్వానికే 
ఎసరు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఈ విధంగా విదేశ గూఢచారులు 
లోక్‌సభలో ్రవేశించితే... ఆలోచించి ప్రయోజనం లేదు. అతనెవరో 
వచ్చేంతవరకూ కాచుకోవాలి. ఇంకా గంట వ్యవధి వున్నది. యుగంధర్‌ 
“హు యీజ్‌ హు” అనే పుస్తకం తెరిచాడు. 

షేక్‌ రహమాన్‌ పేరు 111 వ పేజీలో కనిపించింది. షేక్‌ రహమాన్‌ :- 
జన్మస్థలం మద్రాసు. వయస్సు నలభై నాలుగు ఏళ్ళు. మహమ్మడెన్‌ కాలేజీలో 
చదివి, పట్టభద్రుడై ఇంగ్లండు వెళ్ళి లా చదివాడు. మద్రాసులో ప్రాక్టీస్‌ 
ప్రారంభించాడు. యువజన సంఘాలలో, అంతర్జాతీయ | గాత్భ క్వ 
సాంఘిక సంక్షేమ సంఘాలలో సభ్యులు. చాలా సంఘాలకు అధ్యక్షుల 

మద్రాసులో జన్మించి, భారతదేశంలో పెరిగిన షేక్‌ రహమాన్‌ ఒక 

“a 






6 కొమ్మూరి సాంబశివరావు 


ఇంతలో స్వింగ్‌ డోర్సు తోసుకుని యుగంధర్‌ అసిస్టెంటు రాజు 
హడావిడిగా గదిలోకి వచ్చి “హల్లో సార్‌! ఏమిటి ఇంకా కన్సల్టింగ్‌ రూంలోనే 
కూర్చున్నారు! క్లయింట్సు ఎవరైనా వస్తున్నారా?” అడిగాడు ఫెల్టుహేటు 
తీసి బల్లమీద పెడుతూ. 

యుగంధర్‌ తలవూపి “సినిమాకు వెళ్ళావా?” అడిగాడు నవ్వుతూ. 

“అవును సార్‌! చాలా బావుంది. మీరూ చూసితీరాలి.” 

“తీరిక దొరికితే చూద్దాం. మళ్ళీ ఓ కేసు వచ్చేటట్లున్నది” అన్నాడు 
యుగంధర్‌ సిగరెట్‌ వెలిగిస్తూ, 

“ఏమిటి కేసు?” అడిగాడు రాజు యుగంధర్‌కి ఎదురుగా కూర్చుంటూ. 
యుగంధర్‌ చెప్పాడు. రాజు చేతిగడియారం చూసుకుని “తొమ్మిది గంటల 
ఇరవై నిముషాలయింది కనుక మన క్లయింట్‌ త్వరలో రావచ్చు” అన్నాడు 
నవ్వుతూ. 

ఆ ఇద్దరు డిటెక్టివలు మౌనంగా వుండిపోయారు కొంతసేపు. హాల్లో 
గోడగడియారం టకటకమంటోంది. నిముషాల ముల్లు ఒక అంకెమీదనించి 
ఇంకో అంకె మీదికి రాగానే గడియారం అరగంట కొట్టింది. రాజు యుగంధర్ని 
చూశాడు. యుగంధర్‌ పెదిమ విరిచాడు. 

“మనస్సు మార్చుకున్నాడేమో!” అన్నాడు రాజు. 

“ఏమో!” అన్నాడు యుగంధర్‌. 

అట్లాగే కూర్చున్నారు. టకటకమంటూ గడియారం పరిగెత్తుతోంది. 
నిముషాల ముల్లు పన్నెండుమీదికి వచ్చింది. గడియారం టంగ్‌ టంగ్‌ మంటూ 
పదిగంటలు కొట్టింది. 

రాజు నిట్టూర్చి “ఇక రాడేమో!” అన్నాడు లేచి నిలబడి. 

యుగంధర్‌ తలవూపాడు. 

“నేను బట్టలు మార్చుకుని వస్తాను” అంటూ రాజు గదిలోంచి 
వెళ్ళిపోయాడు. 

యుగంధర్‌ ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ మనిషి ఎందుకు రాలేదు! 
తనను కలుసుకోవాలని అంత ఆత్రుత చూపిన మనిషి రాకపోవడానికి కారణం 
ఏమిటి?” 

పదిన్నర అయింది. రాజు గదిలోకి వచ్చాడు. 


నం. 111 7 


“ఇంకా రాలేదుగా! ఇంక రాడు. మనం నిద్ర ఎందుకు చెడగొట్టుకోవాలి! 
పదండి” అన్నాడు రాజు నవ్వుతూ. 

యుగంధర్‌ రివాల్వింగ్‌ కుర్చీలోంచి లేచాడు. గదిలో దీపం ఆర్పేసి ఇద్దరూ 
హాల్లోకి వెళ్ళారు. హాలు పక్కన వున్న మెట్లు ఎక్కుతుండగా టెలిఫోన్‌ గణగణ 
మోగింది. 

“నేను చూస్తానులెండి” అంటూ రాజు వెనక్కి తిరిగాడు. యుగంధర్‌ 
మెట్లమీదే ఆగిపోయాడు. “హల్లో...” రాజు గొంతు స్పష్టంగా వినిపిస్తోంది. 
“ఓహో! గుడ్‌ యీవినింగ్‌ మై డియర్‌ ఇన్‌స్పెక్టర్‌! నేను రాజుని.” 

యుగంధర్‌ మెట్లు దిగాడు. 

“యుగంధర్‌గార్ని పిలవాలా! పైకి వెళుతున్నారు. సరే” అని రాజు అంటూ 
వుండగా యుగంధర్‌ వెనకనించి వచ్చి రాజు చేతిలోని టెలిఫోన్‌ రిసీవర్‌ 
తీసుకున్నాడు. 

“హల్లో స్వరాజ్యరావు! యుగంధర్‌ స్పీకింగ్‌!” 

“హల్లో యుగంధర్‌! సారీ, ఇంత రాత్రివేళ మిమ్మల్ని శ్రమ పెడు 
తున్నందుకు.” 

“ఇంకా అర్ధరాత్రి కాలేదులెండి. ఇప్పుడే మేడమీదికి వెళ్ళబోతున్నాను. 
ఏమిటి విశేషం?” అడిగాడు యుగంధర్‌. 

“మీకు వై.వి.రమణారావు అనే ఆయన తెలుసా?” 

“వై.వి.రమణారావా? జ్ఞాపకం రావడంలేదు. తెలుసేమో! ఎప్పుడన్నా 
కలుసుకున్నానేమో! ఏం నేను తెలుసునని చెప్పాడా?” అడిగాడు యుగంధర్‌. 

“లేదు. ఆయన జేబులో ఒకచిన్న కాగితం వుంది. దానిమీద 84348 
అనే అంకె వున్నది. అది టెలిఫోన్‌ నెంబరయితే మీ టెలిఫోన్‌ నెంబరే. 
అందువల్ల మీకు టెలిఫోన్‌ చేశాను” అన్నాడు స్వరాజ్యరావు. 

“రమణారావు హత్య చేయబడ్డాడా?” అడిగాడు యుగంధర్‌. 

“మీకెలా తెలుసు?” అడిగాడు స్వరాజ్యరావు ఆశ్చర్యంతో. 

“మీరే చెప్పారు.” 

“నేనా? చెప్పలేదే!” 


యుగంధర్‌ నవ్వాడు. “మైడియర్‌ ఇన్‌స్పెక్టర్‌! చాలా సులభమైన, 


హేతువాదంతో రమణారావు హత్య చేయబడ్డాడని గ్రహించాను. అంతే!” 


కొమ్మూరి సాంబశివరావు 


౬! ఊహించారన్న మాట. రమణారావు అనే అతనితో మీకు పరిచయం 
లేదన్నమాట” అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. 

“ఏమో ఇన్‌స్పెక్టర్‌! ఒక మనిషి నాకు ఫోనుచేసి ఇవాళ రాత్రి తమ్మి 
తొమ్మిదిన్నర మధ్య నన్ను కలుసుకుంటానన్నాడు. కాని రాలేదు. పేరు 
చెప్పలేదు. ఈ రమణారావు అతనే అయివుండవచ్చు. కాకపోవచ్చు. ఈ 
రమణారావు ఎవరు? ఎప్పుడు హత్య చేయబడ్డాడు? మీకు ఎలా తెలిసింది?” 
అడిగాడు యుగంధర్‌. 

“ఈ వై.వి.రమణారావు యువకుడు. ఇరవై అయిదుకీ ముష్ఫయికీ మధ్య 
వుంటుంది వయస్సు. ఒక ఇంజనీరింగ్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
ఆర్మీనియన్‌ వీధిలో ఒక గదిలో ఒంటరిగా వుంటున్నాడు. యువజన కాంగ్రెస్‌ 
గౌరవ కార్యదర్శి. తొమ్మిది గంటలకు యువజన సంఘ కార్యాలయంలోంచి 
రమణారావు బయలుదేరాడని తెలిసింది. ఆ సంఘ కార్యాలయం బ్రాద్వేరోడ్లో 
ఒక చిన్న భవనంలో మూడో అంతస్థులో వున్నది. తొమ్మిదింపావుకి రెండవ 
అంతస్తులో ఓ వాటాలో వుంటున్న ఒక మనిషి కిందికి దిగి వస్తుండగా 
అతని చేతిలో చిల్లరడబ్బులు మెట్లమీద పడ్డాయిట. వాటిని ఏరుకోవడానికి 
టార్చిలైటు తీసుకొచ్చి ఏరుతుండగా మెట్లకింద వున్న గూడులో ఎవరో 
పడుకునుండడం చూశాడుట. పడిపోయిన చిల్లర డబ్బులు ఏరుకుని బయటికి 
వెళుతూ ఎవరో రెండవ అంతస్తు మెట్లగూడు కింద పడుకున్నారని గేటు 
జవానుకి చెప్పాడుట. జవాను వెంటనే పైకి వెళ్లి గూడుకింద చూశాడుట. 
రమణారావు శవం కనిపించిందిట. వెంటనే మాకు రిపోర్టు చేశాడు” అన్నాడు ' 
న్వరాజ్యరాను 

“కనుక రమణారావు తొమ్మిదిగంటల తర్వాతే హత్యచేయబడి వుండాలి. 
ఎలా హత్య చేయబడ్డాడు?” అడిగాడు యుగంధర్‌. 

“వీపులో కత్తితో పొడిచి చంపారు” చెప్పాడు ఇన్‌స్పెక్టర్‌. 

“ఆల్‌రైట్‌ ఇన్‌స్పెక్టర్‌! మీరెక్కణ్నించి మాట్లాడుతున్నారు?” 

“యువజన కాంగ్రెస్‌ ఆఫీసులోనించి.” 

“శవాన్ని పంపేశారా?” 

“లేదు.” 





నెం. 111 9 


“నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను.” 

“రండి, మీకోసం కాచుకుంటాను.” 

యుగంధర్‌ రిసీవర్‌ హుక్‌మీద పెట్టేసి “పద రాజూ!” అన్నాడు. 

2 

ప్రేమకుమారి కిటికీ దగ్గిర కూర్చుని రోడ్‌వేపు కళ్ళార్పకుండా చూస్తున్నది. 
అలా గంటనించీ రోడ్‌ని చూస్తూ కాచుకున్నది. అది బజారువీధి కాదు. 
దగ్గరలో ఇళ్ళేవీ లేవు. పట్టపగలే ఆ వీధిలో అట్టే సందడి వుండదు. చీకటి 
పడిన తర్వాత అసలు సందడే వుండదు. ఎప్పుడో ఒక సైకిల్‌ కాని, ఒక 
మోటారు కారు కాని వెళుతుంటాయి. సినిమానించో, బీచినించో ఇంటికి 
తిరిగివెళ్ళే స్నేహితులో, దంపతులో పెద్దగా మాట్లాడుతూ, నవ్వుకుంటూ 
వెళుతుంటారు. 

ప్రేమ ఒక నిట్టూర్పు వదిలింది. అలమారులో టైంపీస్‌ వైపు చూసింది. 
తొమ్మిది గంటల ఇరవై నిముషాలయింది. అతనింక రాడు. ఇంత ఆలస్యం 
అయాక రాడు. ఎందుకు రాలేదు? ఎంత ఆలస్యం అయినా తప్పకుండా 
వస్తానన్నాడే! వచ్చి ఆ కవరు తీసుకువెళతానన్నాడు. ఆ కవరులో ఏమున్నదో! 
ఏదో చాలా పెద్ద రహస్యం అన్నాడు. ఆ కవరు తన చేతికిస్తున్నప్పుడు అతని 
మొహమే మారిపోయింది. ఎంత ఆవేశం! ఆ కళ్ళల్లో ఎంత దీక్ష! ఆ కవరు 
చింపి అందులో ఏమున్నదో చూస్తే! ఛ, ఛ! తప్పు. అది అతని కవరు. పైగా 
లక్కతో సీలు. వేశాడు. తర్వాత అతన్నే అడిగితే చెపుతాడు. 

ప్రేమ గడియారం వంక చూసింది. తొమ్మిది గంటల ముప్ఫయి నిముషా 
అయింది. కిటికీ దగ్గరున్న కుర్చీలోంచి లేచి డ్రెస్సింగ్‌ బల్ల దగ్గిరికి వెళ్లి జడ 
వూడదీసి వొదులుగా అల్లుకున్నది. ఓ నిముషంపాటు బద్దకంగా తన 
ప్రతిబింబం చూసుకుంటూ అద్దంముందు నిలుచున్నది. బల్లమీద వున్న సీసా 
తెరిచి, కోల్టుక్రీమ్‌ మొహానికి పూసుకుని వేళ్ళకొనలతో చెంపలు రుద్దుకోవడం 
ప్రారంభించింది. సన్నని పొడుగు వేళ్ళు. ఆ వేళ్ళ చివర్న అందంగా ఎర్రని 
రంగు వేసుకున్న గోళ్ళు. గులాబీరంగులో నిగనిగ మెరుస్తున్న ఆమె చెంపలమీద 
అవి కదులుతుంటే రెండు విచిత్రమైన పువ్వులు గాలిలో కదులుతున్నట్లున్నది. 

ప్రేమ అద్దం ముందునించి కదిలి, స్థాండుమీదనించి తెల్లని చీర తీసి - 


దీపం ఆర్పింది. కట్టుకున్న చీర విప్పి ఆ తెల్లచీర కట్టుకుని దీపం వెలిగించింది. 


10 కొమ్మూరి సాంబశివరావు 


(ప్రేమ సన్నగా వున్నా బలహీనంగా కాని, ఎండిపోయినట్లు కాని కనిపించదు. 
ఒంపులు తిరిగిన సంపెంగతీగను జ్ఞప్తికి తెస్తుంది ఆమె వొళ్ళు. చేతులూ, 
నడుమూ సన్నగా వున్నా భుజాల దగ్గిర, పిరుదుల వద్ద చక్కని వొంపులు 
కనిపిస్తాయి. 

(ప్రేమ మరొకసారి కిటికీలోంచి రోడ్‌మీదికి చూసింది. రోడ్‌మీద ఎవరూ 
లేరు. “ఎందుకీ అర్థంలేని ఖంగారు! ఈ ఆరాటం దేనికి! ఏదో పనిమీద 
ఆలస్యం అయివుంటుంది. అందుకే చెప్పిన సమయానికి రాలేదు. పొద్దున్నే 
వస్తాడు' అని తనని తను ఓదార్చుకోవడానికి ప్రయత్నిస్తూ దీపం ఆర్చి పక్కమీద 
వాలింది. 

తెల్లని దుప్పటి నెమ్మదిగా కాళ్ళమీదికి లాక్కుని, దిండుకిందికి చెయ్యిచాచి, 
పక్కకి ఒత్తిగిలి చెంప దిండుకానించి కళ్ళు మూసుకుంది. అయిదు నిమిషాల 
తర్వాత అటునించి ఇటు దొర్లి చెయ్యి దిండుకిందికి పోనిచ్చి, రెండో చెంప 
దిండుకానిచ్చి నిద్రపోవడానికి ప్రయత్నించింది. కాని నిద్రపట్టలేదు. 

తండ్రి గురక దూరాన వొస్తున్న మోటార్‌కారు చప్పుడులాగా వినిపిస్తోంది. 
అవతల వసారాలో పడుకుని నిద్రపోతున్నాడు యాభయిఏళ్ళ ఆమె తండి. 
అదే వసారాలో పడుకున్న తల్లి వుండుండి కదిలినపుడు చేతిగాజులు, మంగళ 
సూత్రాలు గలగలమని శబ్దం చేస్తున్నాయి. మనస్సులోకి పరిగెత్తుకుంటూ 
వస్తున్న ఆలోచనా పరంపరలను ఆపి నిద్రపోవడానికి ప్రేమ ఎంతో ప్రయత్నం 
చేసింది. కాని ప్రయోజనం లేకపోయింది. అలమారులో వున్న గడియారం 
టకటక మంటోంది. ప్రేమ ఆలోచనలు వలయాలు చుట్టుకుని అతనినుట్టూ 
తిరుగుతున్నాయి. అస్పష్టమైన, అకారణమైన బెంగ ఆవరించింది ఆమె 
హృదయాన్ని తనకు తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు కారాయి. చెంపకు 
దిండు తడిగా, చల్లగా తగిలేటప్పటికి 'ఛ! ఎందుకు ఏడుస్తున్నాను!” అనుకుని 
తనలో తను నవ్వుకున్నది. చెప్పిన సమయానికి అతను రాకపోతే అంత 
బెంగపడాలా! (ప్రేమ అంటే అదేనా! అనుకున్నది. 

గట్టిగా కళ్ళు మూసుకున్నది. చివరికి మనస్సు అలసిపోయి మగతనిద్రలోకి 
వెళ్ళింది. మెలుకువకీ, నిద్రకీ మధ్య ఊగిసలాడుతోంది. ఉలిక్కిపడి 
మగతనిద్రలోంచి లేచింది. కళ్ళు తెరిచి చూసింది. గది చీకటిగానే వుంది. 
తనెందుకు నిద్రలోంచి లేచింది! ఎక్కడయినా, ఏదయినా చప్పుడయిందా! 
చెవులు రిక్కించుకుని విన్నది. ఎక్కడా ఏ చప్పుడూ లేదు. గడియారం టకటక 
మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. 


నెం. 111 11 


(ప్రేమ మళ్ళీ కళ్ళు మూసుకుంది. తనెందుకు నిద్రలేచానా అని 
ఆలోచిస్తోంది. చాలా నిశ్శబ్దంగా వుంది. ఆ నిశ్శబ్దమే తనను నిద్రనించి 
మేల్మొలిపి వుంటుంది. తండ్రి గురకకు తను అలవాటు పడ్డది. ఆ గురక 
ఆగిపోవడం వల్ల, పూర్తి నిశ్శబ్దం ఏర్పడడం వల్ల తను మగత నిద్రలోంచి 
మేల్మొని వుండాలి అనుకుంది. తండ్రికూడా నిద్రలేచాడా! అందుకే గురక 
ఆగిపోయిందేమో! లేకపోతే గురక ఎందుకు ఆగుతుంది అనుకుంటూ 
నిద్రపోవడానికి ప్రయత్నించింది. 

గదితలుపు తెరిచి వుంచే తను పడుకుంది. గది అవతల ఎవరో కదలుతున్న 
అలికిడి అయింది. తన తండ్రే నిద్రలేచి వుండాలి. వసారాలో దీపం 
వెలుగుతోందా? కళ్ళు తెరిచి అటు చూసింది. దీపం వెలిగి లేదు. ఆ అలికిడి 
ఆగిపోయింది. తండ్రి గురకా వినిపించడం లేదు. పూర్తి నిశ్శబ్దం ఏర్పడింది. 
తన తండ్రి ఎందుకు గురకపెట్టడం లేదు అనే ప్రశ్న పదవీ మనస్సులోకి 
వస్తోంది. ప్రేమ నవ్వుకుంది. అదేం ప్రశ్న! నిద్రలేచి మెలుకువగా పడుకున్నా 
డేమో! గురక పెట్టకపోతే తనకి అంత ఆశ్చర్యం దేనికీ! 

మళ్ళీ ఎవరో కదులుతున్నట్లు అలికిడి అయింది. (ప్రేమ చెవులు 
రిక్కించుకుని వింటోంది. తన తండ్రి అడుగులు తనకి గుర్తే, బరువుగా, 
గట్టిగా నేలకి తగులుతాయి పాదాలు. తన తల్లి కదిలితే గాజులు మోగుతాయి. 
ఈ అలికిడి ఎవరూ నడుస్తున్నట్లు లేదు. వినపడీ వినపడని మెత్తని అలికిడి. 
విచిత్రంగా వుంది. ప్రేమ నవ్వుకుంది. పిల్లి అయివుండాలి. పిల్లే అంత 
మెత్తగా కదులుతుంది. పిల్లి నడుస్తుంటే అడుగుల సవ్వడి వినిపిస్తుందా! 
ఏమో పరిగెత్తితే వినిపిస్తుందేమో! పక్కింట్లో పెంచుతున్న పిల్లే అయ్యుంటుంది 
అనుకున్నది. 

అయితే తండ్రి గురక ఎందుకు వినిపించడంలేదు? అబ్బబ్బ! ఈ సందేహం 
చంపేస్తోంది. లేచి వెళ్ళిచూస్తే? బార్లా తెరిచి వుంచిన గది తలుపువైపు 
చూస్తోంది (ప్రేమ. కళ్ళు చిట్లించింది. కళ్ళు పెద్దవిచేసి చూసింది. అంతా 
తన భ్రమా! నిజమా! తలుపుకి అడ్డంగా ఎవరో నిలుచున్నట్లు చీకటి నలుపులో, 
కారు నలుపులో ఒక ఆకారం కనిపించింది. (ప్రేమ తల విదిలించి, కః 
నలుపుకుని మళ్ళీ చూసింది. ఆ ఆకారం అలాగే నిలబడ్డది. కదలలేదు. 
వెనక్కి పోలేదు. ముందుకు రాలేదు. అస్పష్టంగా, కనీ కనిపించకుండా 
కనిపిస్తోంది. అంతా చీకటిగా వుంది. కళ్ళు ఒకసారి మూసి మళ్ళీ తెరిచి 
చూసింది. ఆ ఆకారం అస్పష్టంగా కనిపిస్తూనే వుంది. 


12 కొమ్మూరి సాంబశివరావు 


(ప్రేమ పిరికిది కాదు. పొలికేకలు పెట్టి, ఏడ్చి రభస చేసే మనిషీ కాదు. 
నలుగురిలో నవ్వులపాలు కావడం అసలు ఇష్టంలేదు. వివేకమూ, ధైర్యమూ 
గల మనిషి. దొంగ అయితే దొంగతనం చెయ్యడానికి వస్తాడు. ఇంట్లోవాళ్ళు 
మెలుకువగా వున్నారని తెలిస్తే పారిపోతాడు. 

“ఎవరు నువ్వు?” అడిగింది. కంఠస్వరం వొణకలేదు. హీనం కోలేదు. 
గంభీరంగా, ధైర్యంగా అడిగింది. ఆ ఆకారం కనీ కనిపించకుండా అలాగే 
తలుపు దగ్గిర వున్నది. చప్పుడు కాలేదు. నిశ్శబ్దం ఎప్పటిలాగే ఆవరించింది 
ఆ ఇంట్లో, 

తన భ్రమే అయివుండాలి. ఎవరూ వుండివుండరు. అతను చెప్పిన 
సమయానికి రాకపోయేసరికి మనస్సు తన ఆధీనంలో లేకుండా పోయింది. 
నవ్వుకుంది. తలుపువైపు చూసింది. ఆ ఆకారం కొద్దిగా కదిలినట్లు 
కనిపించింది. 

“ఎవరు నువ్వు?” మళ్ళీ అడిగింది. 

ఆ ఆకారం అలాగే వుండిపోయింది. 

“అమ్మా!” కొంచెం బిగ్గరగా కేకవేసింది (ప్రేమ. తన తండ్రిది మొద్దు 
నిద్ర. ఉరుములు ఉరిమినా, పిడుగులు పద్దా నిద్ర లేవడు. తల్లిది మొద్దునిద్ర 
కాదు. కలతనిద్ర లాటిది. చీమ చిటుక్కుమంటే లేచి కూర్చుంటుంది. 

తన తల్లి లేచిన అలికిడి కాలేదు. ఆ ఆకారం కదిలినట్లు కనిపించలేదు. 

“అమ్మా!” ఇంకొంచెం బిగ్గరగా అరిచింది. అప్పటికీ తల్లి లేవలేదు. 
తలుపు దగ్గిర ఆ ఆకారం ఇంకా అక్కడే నిలబడి వున్నట్లు అస్పష్టంగా 
కనిపిస్తోంది. ప్రేమ మనస్సులో రకరకాల ఆలోచనలు పరిగెత్తాయి. ఆ 
ఆలోచనలకు లయగా టైంపీస్‌ టక-టకమంటోంది. నెమ్మదిగా మంచంమీద 
నించి లేచింది. ఆ ఆకారమేమిటో, తల్లి ఎందుకు నిద్ర లేవలేదో, తండ్రి . 
ఎందుకు గురక పెట్టటం మానాడో తెలుసుకుంటే కాని తనకు నిద్ర పట్టదు. 

డ్రెస్సింగ్‌ టేబుల్‌ పక్కన వున్న స్విచ్‌వద్దకు వెళ్ళింది. అది తన గది. ఆ 
గదిలో ఏ వస్తువు ఎక్కడున్నదీ తనకు తెలుసు. తడుముకోవలసిన అవసరం 
లేదు. స్విచ్‌ నొక్కింది. టక్‌మని చప్పుడయింది. దీపం వెలగలేదు. | 

అప్పుడు ప్రేమగుండె దడదడమన్నది. ఆగిపోయినంత పని అయింది. 
తలుపువైపు చూసింది. దీపం ఎందుకు వెలగలేదు? విచిత్రం! తలుస్పదగ్గిర 





నెం.111 13 


ఆకారం మనిషే అయితే తను అరిచినప్పుడో, లేచినప్పుడో ఎందుకు 
పారిపోలేదు! అన్నిటికీ తెగించిన దొంగ అయితే గదిలోకి ఎందుకు రాలేదు? 
కదలకుండా రాతిబొమ్మలా ఎందుకు తలుపుకు అడ్డంగా నిలబడ్డాడు! అసలు 
మనిషి కాదేమో! మనిషి లేదేమో! అంతా తన భ్రమేనేమో! 

దెయ్యాల్లో, భూతాల్లో (ప్రేమకు నమ్మకం లేదు. నిద్రపట్టకపోయినప్పుడు 
మనస్సు ఇటువంటి భ్రమలలో పడుతుంది అనుకుని తలుపువైపు నడిచింది. 
మనస్సు ఎంత కుదుటపరచుకున్నా గుండెలు కొంచెం వడిగా కొట్టుకుంటూనే 
వున్నాయి. ఆ ఆకారం కదులుతుందేమోనని బెదురుతూ కళ్ళు తలుపువైపు 
చూస్తూనే వున్నాయి. ఆ ఆకారం కదలలేదు. 

తలుపువరకూ వెళ్ళింది. ఆ ఆకారానికి అడుగు దూరంలో ఆగింది. 
అప్పుడు స్పష్టంగా కనిపించింది ఆ ఆకారం. తలుపుకు అడ్డంగా ఎవరో 
నిలుచున్నారు. “ఎవరు నువ్వు?” గదమాయించి అడిగింది. - 

ఆ ఆకారం అలాగే వుండిపోయింది. పలకలేదు. ఉలకలేదు. తలుపుకు 
అడ్డంగా ఏమీ లేదేమో! ముందుకు అడుగు వేద్దామనుకున్నది ప్రేమ. కాని 
ముందుకు సాగలేకపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. ఆ ఆకారం కదిలినా, 
తనమీదికి వచ్చినా ఒక పొలికేక పెట్టి పరిగెత్తేది. నిజంగా మనిషి అక్కడ 
వున్నాడో, అంతా తన మనస్సులోంచి పుట్టుకొచ్చిన భ్రమో తెలియక 
సందిగ్ధంలో పడ్డది. ముచ్చెమటలు పోశాయి. వెనక్కి తిరిగివెళ్ళి దుప్పటి 
మొహంమీద కప్పుకుని పడుకోవాలనిపించింది. 

వెనక్కి తిరిగిందో లేదో ఆకారం కదిలిన అలికిడి అయింది. చటుక్కున 
తలుపువైపు తిరగబోయింది. తిరుగుతుండగా ఒక వెడల్పయిన చెయ్యి వచ్చి 
నోరూ, ముక్కూ మూస్తూ మొహానికి అతుక్కుపోయినట్లయింది. గిలగిల 
లాడింది. చేతులు వెనక్కి చాచింది. కాళ్ళతో తన్నబోయింది. తన నోరు 
అదుముతున్న ఆ చేతిని లాగడానికి ప్రయత్నించబోయింది. అన్నీ ప్రయత్నాల 
లోనే ఆగిపోయాయి. ఏమీ చెయ్యలేకపోయింగి. స్పృహ తప్పిపోయింది 
ప్రేమకి. 

మళ్ళీ సృహ వచ్చేటప్పటికి వెయ్యి సుత్తులతో తలమీద కొడుతున్నట్లు 
బాధ. గొంతుకు ఆర్చుకుపోతున్నది. దవడలు ఎవరో నొక్కుతున్నట్లు నెప్పి 
పుడుతున్నాయి. కళ్ళు తెరవాలంటే రెప్పలు విడివడడం లేదు. ఏమైంది! 
తనకు జ్వరం వచ్చిందా? తలనెప్పా? అతి కష్టంమీద కళ్ళు తెరిచింది. 


14 కొమ్మూరి సాంబశివరావు 


గదిలో దీపం వెలుగుతోంది. తలుపువైపు చూడకుండా కిటికీవేపు మొహం 
పెట్టుకుని పడుకునున్నది తను. కిటికీలు మూసివున్నాయి. రాత్రిళ్ళు వాన 
కురుస్తూ వుంటే తప్ప తనెన్నడూ కిటికీలు మూయదు. ఎందుకు, ఎవరు 
మూశారు? దవడలు ఎందుకు నెప్పి పుడుతున్నాయి? దవడలు నిమురు 
కుందుకు చేతులు కదిలించింది. కదలలేదు. ఏమిటి? ఎందుకు కదలడం 
లేదు? రెప్పలు వాల్చి కిందికి చూసింది. మోకాళ్ళకు బంధించి తన చేతులకు 
కట్టిన తాడు కనిపించింది. అప్పుడు అంతా జ్ఞాపకం వచ్చింది. తలుపుదగ్గిర 
ఆకారం, తను వెనక్కి తిరుగుతున్నప్పుడు ఒకచెయ్యి తన నోటిని అదమడం 
జ్ఞాపకం రాగానే తను బంధించబడ్డాననే విషయం తెలుసుకుంది. 
దొంగలా! ఎత్తుకుపోవడానికి తమ ఇంట్లో ఏమున్నాయని! రేడియో, 
బల్లలూ, కుర్చీలూ, తనచేతికి గాజులూ, మెళ్ళో వొంటివరస దండ, చెవులకు 
దిద్దులు. అంతా అయిదువందలకన్నా ఖరీదుండవు. చేతులు చూసుకున్నది. 
గాజులు చేతికి వున్నాయి. 
తను అరవకుండా నోటిలో గుడ్డలు కుక్కారు. అందుకే దవడలు నెప్పి 
పుడుతున్నాయి. మత్తుమందు ఇచ్చివుండాలి, అందుకే గొంతు ఆర్బుకు 
పోతోంది. కిటికీలు ఎందుకు మూసేశారు? వీధిలోకి కనిపించకుండా 
అయివుంటుంది. గదిలో ఎవరూ లేరా? 
కిటికీవైపునించి తలుపువేపుకు దొర్లింది. ఆమెకు కనిపించిన దృశ్యం 
చూడగానే గుండె కాసేపు ఆగినట్లయింది. వెర్రిచూపులు చూసింది, నోట్లో 
గుడ్డలు లేకపోతే వెర్రిగా పొలికేక పెట్టేదే! 
ఓ మనిషి కుర్చీలో కూర్చుని సిగిరెట్‌ తాగుతున్నాడు. నల్లని షర్టు, నల్లని 
కాన్వాస్‌ షూస్‌, చేతులకి నల్లని జేబురుమాళ్ళు చుట్టుకున్నాడు. మొహంకేసి 
చూసింది. నల్లని జుట్టు. మొహమంతా నల్లగా వుంది. నల్లని మనిషి కాడు. 
చెవులు తెల్లగా కనిపిస్తున్నాయి. నల్లని బట్ట మొహానికి కట్టుకున్నాడు. 
“తెలివి వచ్చిందా! మంచిది. భయపడక. నీకే ప్రమాదమూ రాదు” అన్నాడు 
అతను. 7 
మొహం కనబడకుండా కట్టుకున్న నల్లని బట్టలోంచి తననే చూస్తున్నాడని 
గ్రహించింది ప్రేమ. . 
“రమణారావు నీకిచ్చిన కవరు ఎక్కడ పెట్టావు? అది ఇస్తే వెళ్ళిపోతాను. 
నీ కెటువంటి హానీ చెయ్యను” అన్నాడు. 






నెం. 111 15 


అతని గొంతు విచిత్రంగా వుంది. గొంతుమార్చి మాట్లాడుతున్నాడు. 
నోట్లో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్లున్నది. ప్రేమ తన బీరువావైపూ, 
డ్రెస్సింగ్‌ బల్లవైపూ చూసింది. బీరువాలో వస్తువులన్నీ నేలమీద కుప్పగా 
పోసి వున్నాయి. బల్లమీద వస్తువులు, సొరుగుల్లో వస్తువులు నేలమీద చిందర 
వందరగా పడున్నాయి. గదంతా బోర్లించినట్లున్నది. రెప్పలు వాల్చి తనను 
చూసుకున్నది. హుక్సు వూడిన జాకెట్టు, వొదులుగా వున్న కుచ్చెళ్ళు 
కనిపించాయి. నిప్పులు కక్కుతున్న చూపులతో అతన్ని చూసింది. 

“సారీ! నిన్నేమీ చెయ్యలేదు. ప్రస్తుతం అటువంటి ఉత్సాహం లేదు. ఆ 
కవరు వొంటిమీద ఎక్కడన్నా దాచుకున్నావేమో అని వెతికాను” అన్నాడు ఆ 
మనిషి, 

“నువ్వెవరు? నీకా కవరు ఎందుకు?” అని అడగాలనిపించింది ప్రేమకు. 
కాని మాట్లాడడానికి వీలులేకుండా నోట్లో గుడ్డలు కుక్కి వున్నాయి. 

“ఆ కవరు ఎక్కడ వుంది? లే! లేచి చూపించు” అన్నాడు అతను. 

ప్రేమ కదలలేదు. అతన్ని రెప్పవాల్చకుండా చూస్తోంది. శ 

“మీ నాన్నకానీ, అమ్మకానీ నిద్రలేచి నీ సహాయానికి వస్తారని ఆశపడక. 


ఎవరన్నా వెళ్ళి వాళ్ళను విడిపిస్తే కాని వాళ్ళు కదలలేని స్థితిలో వున్నారు”. 


అన్నాడు ఆ మనిషి, 

అప్పటికీ ప్రేమ కదలలేదు. 

అతను అలమారులో వున్న గడియారంవేపు మొహం తిప్పి “టైం 
అయిపోతోంది. త్వరగా” అన్నాడు. 

(ప్రేమ అతని మాటలు వినడంలేదు. ఆమె ఆలోచనలు ఆ సాయంకాలం 
జరిగిన సంఘటనమీద వున్నాయి. 

యువజన కాంగ్రెస్‌ సంఘ కార్యవర్గ సభ్యులలో పేమ ఒకతె. 
రమణారావుతో సంవత్సరం క్రితం అక్కడే పరిచయం అయింది ఆమెకి. 
నెమ్మదిగా పరస్పర ఆకర్షణ ప్రారంభమైంది. ఆ ఆకర్షణతో పరస్పరం గౌరవం, 
అనురాగం ఏర్పడ్డాయి. రెండునెలల్లోనే ఆ ఇద్దరి మధ్యా ఆత్మీయత చేకూరింది. 
అతను చదువుకున్నవాడు. ఉద్యోగంలో వున్నాడు. వృద్ధిలోకి రాగల సూచనలు 
వున్నాయి. ఆమె అందమైనది. తెలివైనది. చురుకైనది. వీరిద్దరి hes 
దినదినాభివృద్ధి చెందడం చూసిన వాళ్ళందరూ హర్షించారు. (ప్రేమ 
తల్లిదండ్రులు కూడా సంతోషించారు. అతను తరచూ ఆమె ఇంటికి వెళ్ళేవాడు. 


ern 


16 కొమ్మూరి సాంబశివరావు 


తరచూ ఇద్దరూ కలిసి సినిమాలకూ, షికార్లకూ వెళ్ళేవారు. ఇద్దరి అభిరుచులూ, 
అభిప్రాయాలూ ఏకమైనాయి. వాళ్ళ ప్రేమ చిగుర్చి పుష్పించబోతోంది. 

రోజూ సాయంకాలం ప్రేమ యువజన కాంగ్రెస్‌ సంఘానికి వెళుతుంది. 
అక్కడ పనుండడం చిన్న కారణమైతే, రమణారావున కలుసుకోవడం పెద్ద 
కారణం. అతను చీకటి పడేంతవరకూ సంఘం పనులు చూస్తుంటాడు. 
పది పదిహేను రోజులుగా రమణారావుకు అసలు తీరికే లేదు. బాగా ఆలస్యం 
అయేంతవరకూ సంఘం ఆఫీసులోనే వుంటున్నాడు. రాయపురం ఎలక్షన్‌లో 
స్వతంత్ర అభ్యర్థి షేక్‌ రహమాన్‌ని తమ సంఘం బలపరుస్తుండడం వల్ల 
ఎలక్షన్‌ ప్రచారంలో నిమగ్నుడయి వున్నాడు రమణారావు. 

ఆ రోజు సాయంకాలం తమ సంఘం ఆఫీసుకి వెళ్ళింది. ముందు హాలులో 
సభ్యులు చాలామంది కూర్చుని దీర్ధంగా రాజకీయాలు చర్చిస్తున్నారు. లోపల 
ఆఫీసు గదిలోకి వెళ్ళింది. రమణారావు కొన్ని ఫైల్సు బల్లమీద పెట్టుకుని 
వాటిని తిరగేస్తున్నాడు. (ప్రేమ గదిలోకి రాగానే అలిసిపోయి, చికాకుగా 
వున్న అతని కళ్ళు మెరిశాయి. “రా! కూర్చో!” అన్నాడు అతను. 

“ఇంకా చాలా ఆలస్యం వుందా?” అడిగింది తను. 

“ఈ పని ఇప్పుడప్పుడే తెమిలేటట్లు లేదు” అన్నాడు అతను. 

“ఏమిటి అంత పని?” మళ్ళీ అడిగింది తను. 

అతను కొంచెం ముందుకు వంగి “ఓ బ్రహ్మాండమైన రహస్యమైన పనిలో 
నిమగ్నమయి వున్నాను. ఎంత రహస్యమో నీకు తెలియదు. ఊహించలేవు” 
అన్నాడు తగ్గుస్థాయిలో. 

“అబ్బ! ఏమిటో సూచనగా కొంచెం చెప్పు!” అన్నది తను నవ్వుతూ. 

అతను తల విదిలించి, “ఇప్పుడు కాదు. గోడలకు కూడా చెవులుంటాయి. 
చాలా ప్రమాదం. నాకో చిన్న సహాయం చేసిపెడతావా?” అడిగాడు. 

అతను జేబులోంచి కొన్ని కాగితాలు తీశాడు. అవన్నీ మడిచి వున్నాయి. - 
అయిదారు కాగితాలు వుంటాయి. వాటిని ఒక కవరులో పెట్టి, కవరు = 
అతికించి, లక్కతో సీలు వేసి “ఇది తీసుకువెళ్ళు. జాగ్రత్తగా దాచు. బహుశా - 
ఇంకో గంటలోనో, గంటన్నరలోనో నేను వచ్చి తీసుకుంటాను. నేను స్వయంగా - 
వచ్చి అడిగితే తప్ప ఎవ్వరికీ ఇవ్వక” అన్నాడు కవరు అందిస్తూ, 


నెం.111 17 

తను ఆ కవరు తీసుకున్నది. చటుక్కున జాకెట్టులోపల దోపుకుని “ఇంకో 
గంటలో ఈ కవరు నీకు కావలసి వుంటే నీ దగ్గిరే వుంచుకోకూడదూ?” 
అడిగింది. 


“మంచిది కాదు. నువ్విక వెళ్ళు. కొంచెంసేపట్లో నేను మీ ఇంటికి వస్తాను” 
అన్నాడు. 


ప్రేమ లేచి నిలబడింది. ఒకసారి అతన్ని ఆప్యాయంగా చూసి వెనక్కి 
తిరిగింది. 

“ఆమా!” పిలిచాడు. 

తను అతనివైపు తిరిగి “ఏమిటి?” అడిగింది. 

“ఒకవేళ నేను రాకపోతే, రేపు పొద్దున్న పదిగంటల లోపున నీకు నేను 
కనిపించకపోతే ఆ కవరు తీసుకువెళ్ళి కమిషనర్‌ ఆఫ్‌ పోలీసుకు ఇవ్వు” 
అన్నాడు. 

“అదేమిటి?” అడిగింది ఆదుర్దాతో. 

“తర్వాత చెపుతానన్నానుగా!” అని మొహం తిప్పుకున్నాడతను. అప్పుడు 
అతన్ని ఏమి అడిగీ లాభం లేదని గ్రహించి తను అక్కణ్ణించి బయలుదేరి 
తిన్నగా ఇంటికి వచ్చి కవరు దాచేసింది. 

రమణారావు రాలేదు. రాలేదని తను గాభరా పడలేదు. పొద్దున్న 
వస్తాడనుకున్నది. కొంచెం నిరాశ కలిగినా తనను తను ఓదార్చుకున్నది. 

(ప్రేమ గుండె దడదడమన్నగి. ఆ కవరు కోసం ఈ మనిషి ఎవరో ఇంత 
అఘాయిత్యం చేశాడే! రమణారావును ఏం చేశాడో! అయినా ఆ కవరు తన 
దగ్గిరున్నదని ఈ మనిషికి ఎలా తెలుసు? రమణారావే చెప్పాడా? ఎందుకు 
చెపుతాడు! ఆ కవరులో ఏమున్నది? ఆ కవరు ఈ మనిషికెందుకు? 

“కవరు ఇస్తావా? ఇవ్వవా?” అడిగాడు ఆ మనిషి, 

మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్లు పేమ దవడలు కదిలించింది. 

“నోట్లోంచి గుడ్డలు తియ్యను. తీస్తే అరుస్తావు. చెయ్యిమాత్రం వూడదీస్తాను. 
ఆ కవరు ఎక్కడ “వున్నదీ కాగితంమీద వ్రాయి” అని అతను లేచి ఆమె 
మంచం దగ్గిరికి వెళ్ళాడు. అతను నడుస్తుంటే ఆ మనిషిని తనెక్కడో చూసినట్లు 
అనిపించింది. కానీ మొహానికీ, చేతులకీ, తలకీ కూడా నల్లని ముసుగు 
వేసుకు వుండడం వల్ల పోల్బుకోలేకపోయింది. 


18 కొమ్మూరి సాంబశివరావు 










చేతులకు వున్న తాళ్ళు వూడదీసి, ఎడంచెయ్యి గట్టిగా పట్టుకుని “ఇదిగో 
కలం, కాగితం. రాయి” అన్నాడు. 

తను ఎదురు తిరిగి ప్రయోజనం లేదని ప్రేమకు తెలుసు. కలం తీసుకుని, 
కాగితం దగ్గిరికి లాక్కున్నది. 

“రమణారావు ఎక్కడున్నాడు? నీకీ కవరు దేనికి?” అని రెండు ప్రశ్నలు 
వ్రాసి కాగితం అతనికిచ్చింది. 

అతను చదివి, ఆమెను కోపంతో చూసి “నీ ప్రశ్నలకు సమాధానాలు 
చెప్పడానికి ఇక్కడికి రాలేదు నేను. కవరు ఎక్కడ దాచావో వ్రాయి” అన్నాడు. 

“చెప్పను” అని కాగితం మీద మళ్ళీ రాసింది (ప్రేమ. 

“నీ ఖర్మ” అని అతను ప్రేమను సూటిగా క్షణంపాటు చూశాడు. “ఆ 
కవరులో ఏముందో నీకు తెలియదు కనుక ఆ కవరు నాకిస్తే నీకెటువంటి 
హానీ జరగదు. ఆ కవరు ఇవ్వకపోతే...” అని ఆగాడు. 

ప్రశ్నార్థకంగా చూసింది (ప్రేమ అతన్ని, 

“ఆ కవరు ఎవరి చేతుల్లోనూ పడడం నాకు ఇష్టంలేదు. కనుక దాన్ని 
నాశనం చేయాలి.” 

ప్రేమ అతన్నే చూస్తోంది? 

“అకారణంగా, ఏ పాపమూ ఎరగని మీ నాన్నా అమ్మా కూడా మసి 
అవుతారు. ఆ కవరు నువ్వు నాకివ్వని పక్షంలో మిమ్మల్ని ముగ్గుర్నీ ఇలా 
బంధించే ఇంటికి నిప్పు అంటించి వెళ్ళవలసి వస్తుంది. ఆ కవరు ఎవరి 
చేతికి చిక్కకుండా వుండడానికి అదొక్కటే మార్గం” అన్నాడతను. అతని 
గొంతులో ఏ అనుభూతీ లేదు, జాలి లేదు, మార్దవం లేదు. మామూలుగా, 
సులువుగా అన్నాడా మాటలు. ఫ్ర 

అప్పటికీ ప్రేమ కవరు ఎక్కడ దాచినదీ వ్రాయలేదు. 

“పది లెక్కపెడతాను. ఆలోగా నిర్ణయించుకో!” అన్నాడా మనిషి, ఒకటి, 
రెండు, మూడు... ఎనిమిది, తొమ్మిది, పది” చటుక్కున వొంగి ప్రేమ చేతులు 
మళ్లీ తాళ్ళతో బిగించాడు. దీపం ఆరేసి గబగబ గదిలోంచి వెళ్ళిపోయాడు. ' 
అయిదు నిముషాల్లో “ఈ రోజుల్లోకూడా ఒక డబ్బా కిరసనాయిలు స్టాకులో 
వుంచుకున్నందుకు మీ అమ్మకి థ్యాంక్స్‌ చెప్పాలి” అంటూ గదిలోకి వచ్చి 
దీపం వెలిగించాడు. 

“మరొకసారి అడుగుతున్నాను. చెపుతావా?” 


నెం.111 19 


ప్రేమ తల వూపలేదు. అతను డబ్బా మూత తీసి, ప్రేమ పడుకున్న 
మంచంమీద కొంత కిరసనాయిలు వొలకపోశాడు. తర్వాత బీరువా ముందున్న 
బట్టలకుప్పమీద కొంత వొలకపోశాడు. ఆ తర్వాత బీరువామీద, బల్లమీద, 
తలుపులమీద కిరసనాయిలు పోశాడు. జేబులోంచి అగ్గిపెట్టె తీశాడు. 

“ఆఖరిసారి అడుగుతున్నాను. తర్వాత అవకాశం వుండదు. ఎందుకు 
మొండితనం చేసి చస్తావు! నీ తండ్రినీ, తల్లినీ చంపుకుంటావు?” 

అప్పటికీ ప్రేమ తొణకలేదు. 

అతను అగ్గిపుల్ల గీశాడు. 


3 


జఫర్‌ మాన్‌షన్స్‌ ముందు డిటెక్టివ్‌ యుగంధర్‌ తన క్రిజ్లర్‌ కారు ఆపాడు. 
ఒక పోలీస్‌ వ్యానూ, ఒక పోలీస్‌ జీపూ రోడ్‌కి ఎడంవైపున ఆగివున్నాయి. 
గుమ్మందగ్గిర యూనిఫాంలో వున్న ఇద్దరు కానిస్టేబుల్స్‌ కాపలా వున్నారు. 
యుగంధర్ని చూడగానే సెల్యూట్‌ చేసి “ఇన్‌స్పెక్టర్‌ మేడమీద వున్నారు సార్‌” 
అన్నాడు ఒకతను. 

హత్య చేయబడ్డ వై.వి.రమణారావు అనే అతనేనా తనకు టెలిఫోను చేసి 
మాట్లాడడానికి వస్తున్నానని చెప్పింది? ఈ (ప్రశ్న యుగంధర్‌ మనసులోకి 
పదేపదే వస్తోంది. ఆ విషయం తెలుసుకోవడానికే బయలుదేరి వచ్చాడు. 
మొదటి అంతస్తుదాటి రెండో అంతస్తు మీదికి వెళ్ళాడు. ఆఖరుమెట్టు ఎక్కాడో 
లేదో ఇన్‌స్పెక్టర్‌ స్వరాజ్యరావు వెడల్పయిన వీపు కనిపించింది. 

“హల్లో! ఇన్‌స్పెక్టర్‌!” అన్నాడు యుగంధర్‌. 

“చాలా త్వరగా వచ్చారే, రండి” అని ఇన్‌స్పెక్టర్‌ యుగంధర్‌ని పిలిచాడు. 

మెట్లు మలుపు తిరిగేచోట, మెట్ల పక్కగా ఒక గూడున్నది. మెట్ల పక్కన 
ఆ గూడుకు ఒక గజం అవతల వెడల్పయిన నడవా వున్నది. ఆ నడవాలో 
నిలుచుని ఫ్లాష్‌ ఫోటోలు తీస్తున్నారు ఇద్దరు ఫోటోగ్రాఫర్లు. పక్కగదుల్లోంచి 
కనెక్షన్‌ తీసుకుని దేదీప్యమానంగా వెలిగే రెండు ఫ్లడ్‌ దీపాలు నేలమీద 
పెట్టారు. 

ఫోటో గ్రాఫర్ల భుజాలమధ్య సందుల్లోంచి చూశాడు యుగంధర్‌. పాతికేళ్ళకు 
మించి వుండదు రమణారావు వయస్సు. గోధుమరంగు వొళ్ళు. ఖద్దరు 
సిల్కు బుష్‌షర్టు, ఊదాగళ్ళ ఖద్దరు పాంటు. అట్టే పొడుగాటి మనిషి కాడు. = 





20 కొమ్మూరి సాంబశివరావు 
కొంచెం లావు. సాఫీజుట్టు నుదుటి మీదికి కుచ్చుగా పడుతోంది. తీర్చిదిద్దిన 
ముఖరేఖలు. ఒక పక్కకు పడుకున్నాడు. మొహం యుగంధర్‌కి కనిపిస్తోంది. 
అతని చేతికింద ఒక తోలుసంచీ వున్నది. 

“హత్య ఎలా జరిగింది?” అడిగాడు యుగంధర్‌. 

“కత్తితో వీపులో పొడిచారు. వీపువెనక రక్తం మడుగు కట్టింది. మీకు 
ఇక్మణ్ణించి కనిపించదు లెండి.” ; 

“హత్యకు కారణం ఏమయినా తెలిసిందా?” 

“తెలియలేదు. హంతకుడు ఈ మెట్లవెనక నక్కి నిలుచునుండాలి. 
రమణారావు మెట్లు దిగుతూండగా వెనకనించి వచ్చి పొడిచి చరచర ఆ 
గూడుకిందికి లాగేసి వుండాలి. అందుకే ఈ మెట్లదగ్గిర చుక్కరక్తం కూడా 
పడలేదు. అంతా అరక్షణంలో జరిగివుంటుంది. అతని చేతికింద తోలుసంచీ 
వుంది. గమనించే వుంటారు. ఆ తోలుసంచీ కానీ, అతని జేబులుకానీ 
వెదకలేదు. అతని జేబులో మనీపర్సు, అందులో ముప్ఫయి రూపాయలు, 
కాగితాలూ అలాగే వున్నాయి” అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. 

“హత్య ఎన్నిగంటలకు జరిగిందో అంచనా వేయబడిందా?” 

“లేదు. ఇంకా సర్జన్‌ రాలేదు. ఏ క్షణాన్నయినా రావచ్చు. ఈలోగా శవాన్ని 
కదల్చకుండా మీరు పరీక్ష చేస్తే అభ్యంతరం లేదు” అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. 
డిటెక్టివ్‌ యుగంధర్‌ క్వాలిఫైడ్‌ మెడికల్‌ మెన్‌ అని ఇన్‌స్పెక్టర్‌కు తెలుసు. 

ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయడం పూర్తి అయింది. కెమెరాలు మూసేసి 
ఇవతలకు వచ్చారు. డిటెక్టివ్‌ యుగంధర్‌ నేలని పరీక్షగా చూసుకుంటూ 
శవాన్ని సమీపించాడు. వొంగి శవం వెనక వీపు పరీక్షగా చూశాడు. ఒక 
ఫ్లడ్‌లైటు తీసి వెలుగు వెనకవైపు పడేటట్లు పట్టుకున్నాడు. కత్తిపైనించి కిందికి 
దిగి వుంది. అది సామాన్యమైన కత్తి. చైనా బజారులోకానీ, మూర్‌మార్కెట్‌లో 
కానీ, పేవ్‌మెంట్స్‌ మీదకానీ రూపాయికో, రూపాయిన్నరకో దొరుకుతుంది. 
బాగా పదునుగా వున్నది. వీపు వెనకనించి అయిదవ, ఆరవ పక్క ఎముకల 
సందులోంచి కత్తి తిన్నగా గుండెలోకి గుచ్చుకుంది. కార్జియన్‌ ఎాక్స్‌లోకి 
దిగబడడం వల్ల రమణారావు తక్షణం ప్రాణం విడిచివుండాలి. రమణారావు 
అయిదున్నర అడుగుల పొడుగు మనిషి. కత్తి పొడవబడిన వాటాన్ని బట్టి 
హంతకుడు ఆరు అకుగులపైన ఒకటో, రెండో అంగుళాల పొడుగయిన 


నెం. 111 21 
మనిషి అయివుండాలని యుగంధర్‌ నిర్ణయించుకున్నాడు. హంతకుడు అక్కడ 
ఎంతసేపు కాచుకుని వున్నదీ తెలిసేందుకు కాల్చిపారేసిన సిగిరెట్‌ పీకలు, 
అగ్గిపుల్లలు కనిపిస్తాయేమోనని యుగంధర్‌ మెట్లపక్క్మన నేల పరీక్షగా చూశాడు. 
ఏమీ కనిపించలేదు. 

యుగంధర్‌ రమణారావు చెయ్యిపట్టుకుని చూశాడు. నాడి లేదు. చేతి 
గడియారం చూసుకున్నాడు. పదకొండుకు అయిదు నిముషాలున్నది. తనని 
కలుసుకోవాలని చెప్పిన మనిషి ఇతనేనా? అతని జేబులో దొరికిన కాగితం 
మీది నెంబర్‌ తన టెలిఫోన్‌ నెంబరేనా? తనని కలుసుకోకుండా వుండేందుకే 
ఇతను హత్య చేయబడ్డాడా? తనని కలుసుకోవడానికి వస్తానన్న మనిషి 
రాలేదు కనుక హతుడే ఆ మనిషి అని అనుకోవచ్చా! 

“ఇతన్ని గురించిన వివరాలేమైనా తెలిశాయా?” అడిగాడు యుగంధర్‌ 
ఇన్‌స్పెక్టర్ని. 

“లేదు” యువజన కాంగ్రెస్‌ ఆఫీసులో ఎవరూ లేరు. ఇతనే ఆఫీసుకు 
తాళం వేసి కిందికి దిగి వచ్చాడు. ఇతని జేబులో వున్న డైరీ ద్వారా ఇతని 
చిరునామా, ఉద్యోగం తెలిశాయి. ఇతని ఇంటికి మనిషిని పంపిస్తే ఆ ఇంట్లో 
ఒక గదిలో వుంటున్నాడని తెలిసింది. అందుకే ఈ యువజన కాంగ్రెస్‌ 
జాయింట్‌ సెక్రటరీకి, (పెసిడెంట్‌కి కబురు పంపించాను. వాళ్లు వస్తే 
రమణారావును గురించిన వివరాలు తెలియవచ్చు” అన్నాడు ఇన్‌ స్పెక్టర్‌. 

ఇంతలో డాక్టర్‌ హడావుడిగా వచ్చి “హల్లో ఇన్‌స్పెక్టర్‌! మీకు ఇటువంటి 
కేసులు అర్థరాత్రే రావాలా?” అన్నాడు కాస్త చికాకుతో. 

“మీరు త్వరగా వడుకుంటారనీ, నిద్ర లేపితే విసుక్కుంటారనీ ఈ 
హంతకులకు తెలిస్తేగా!” అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. 

“ఆల్‌రైట్‌! ఏదీ శవం?” అంటూ ఫ్లడ్‌లైట్సు వెలుగుతున్న చోటు చూసి 
చకచకా శవాన్ని సమీపించాడు డాక్టర్‌. 

“యువజన కాంగ్రెస్‌ ఆఫీసు మేడమీద వున్నదా?” అడిగాడు యుగంధర్‌. 

ఇన్‌స్పెక్టర్‌ తలవూపాడు. ) 

“ఆ ఆఫీసు తాళంచెవులు రమణారావు దగ్గిర వున్నాయా?” | 

“అవును” అంటూ ఇన్‌స్పెక్టర్‌ ఒక తోలుపట్టీకి తగిలించి వున్న తాళం 
చెవులగుత్తి చూపించాడు. 





22 కొమ్మూరి సాంబశివరావు 
“మీరా ఆఫీసు తెరిచి తనిఖీ చేశారా?” 
“తెరిచి లోపలకు వెళ్ళి చూశాను. అంతే! తనిఖీ చేయలేదు.” 
“వెళదాం. రండి” అన్నాడు యుగంధర్‌. 
డిటెక్టివ్‌ యుగంధరూ, అతని అసిస్టెంటు రాజూ, ఇన్‌స్పెక్టరూ మేడమెట్లు 
ఎక్కారు. మూడో అంతస్తు మీద నాలుగో గది తలుపు ముందు ఆగాడు 
ఇన్‌స్పెక్టర్‌. తలుపుపైన యువజన కాంగ్రెస్‌ కార్యాలయం అని ఇంగ్లీషులో 
బోర్డున్నది. ఇన్‌స్పెక్టర్‌ తాళం తీసి, తలుపు తెరిచి దిపం వెలిగించాడు. అది 
పెద్దగది. మధ్య గుండ్రని బల్ల. బల్లచుట్టూ అరడజను కుర్చీలు. గోడలకు 
ఆస్‌ంచి వరసగా బెంచీలు. బెంచీలమీద, బల్లలమీద, కుర్చీలలో కూడా 
కాగితాలు కుప్పలు కుప్పలుగా వున్నాయి. యుగంధర్‌ ఒక కాగితం తీసి 
చూశాడు. “స్వతంత్ర అభ్యర్థి షేక్‌ రహమాన్‌కే మీ ఓటు వేయండి” అని 
ఎర్రని అక్షరాలతో ముద్రించి వున్న నోటీసులవి. గోడలకు ఆనించి అట్టలు, 
తడికలు వున్నాయి. వాటిమీద తాటికాయంత అక్షరాలతో- 
“షేక్‌ రహమాన్‌కే మీ ఓటు” 

అని వ్రాసి వుంది. నేలమీద దొంతరలుగా పోస్టర్లున్నాయి. అవీ ఎలక్షన్‌ 
ప్రచారానికి సంబంధించినవే. ఆ గదికి అవతల ఇంకోగది వుంది. ఆ గది 
తలుపూ తాళం వేసి వుంది. యుగంధర్‌ ఇన్‌స్పెక్టర్‌ వైపు ప్రశ్నార్థకంగా 
చూసి ఇన్‌స్పెక్టర్‌ చేతిలో వున్న తాళం చెవులగుత్తి తీసుకుని ఆ తలుపు 
దగ్గిరికి వెళ్ళి ఒక చెవి ఏరి తాళం తీశాడు. లోపలికి వెళ్లి దీపం వేశాడు. 
యుగంధర్‌ వెనకే ఇన్‌స్పెక్టరూ గదిలోకి వెళ్ళాడు. 

అది చిన్నగది. ఒకటే ఒక కిటికీ, ఒక తలుపు. ఆ తలుపు హాల్లోకి 
తెరుచుకుంటుంది. గదిమధ్య పెద్దబిల్ల. బల్లచుట్టూ కుర్చీలు, బల్లకి ఒక 
పక్క పెద్ద షెల్ఫు. షెల్ఫులో ఫైల్సు, పుస్తకాలు, చిన్న సీలింగ్‌ఫ్యాన్‌. బల్లమీద 
ఎలక్షన్‌కి సంబంధించిన కాగితాలు, పుస్తకాలు వున్నాయి. 

“ఈ గదిలో కాగితాలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే హత్యకు కారణం 
తెలియవచ్చు” అన్నాడు ఇన్‌ స్పెక్టర్‌. i 

“హంతకుడు తనకు సంబంధించిన కాగితాలు తీసుకుని వుండవచ్చు. 
అయినా ప్రయత్నించడంలో నష్టమేమీ లేదు” అన్నాడు యుగంధర్‌. 

, రాజూ, యుగంధరూ కలిసి ఆ గదిలో పుస్తకాలు 

తనిఖీ చెయ్యడం ప్రారంభించారు. ససుప్ర 


నెం. 111 28 


యువజన పురోభివృద్ధికి గాను ఆరేళ్ళక్రితం ఆ సంఘం స్థాపించబడ్డది. 
ఆ సంఘస్థాపకులలో ' షేక్‌రహమాన్‌ ఒకడు. ప్రప్రధమం వందమంది 
సభ్యులతో (ప్రారంభించబడిన సంఘం ప్రస్తుతం రెండువేల సభ్యులను 
సమకూర్చుకోగలిగింది. ఆ సంఘ కార్యక్రమాలు సాంస్కృతిక శాఖ, రాజకీయ 
శాఖ, సాంఘికశాఖ, నిరుద్యోగ నివారణ శాఖ మొదలయిన వివిధ రంగాలలో 
సాగుతున్నాయి. ఈ సంవత్సరం రమణారావు సంఘానికి గౌరవ కార్యదర్శిగా 
ఎన్నుకోబడ్దాడు. ఒక్కొక్క శాఖకూ వేరే వేరే కార్యదర్శులు నియమింపబద్దారు. 
రమణరావు రాజకీయ శాఖను మాత్రం చూసుకుంటున్నాడు. ఆ సంఘానికి 
అధ్యక్షుడు షేక్‌ రహమాన్‌. కార్యవర్గ సభ్యులు ఆరుగురు. 

టి.గోపాలకృష్ణన్‌- అండర్సన్‌ కాలేజీలో ఆనర్స్‌ విద్యార్థి. 

జి.భాగేశ్వర్‌- రెవిన్యూ డిపార్టుమెంటులో లోయర్‌ డివిజన్‌ గుమాస్తా. 

డాక్టర్‌ శివస్వామి- 

మిస్‌ ప్రేమకుమారి- విద్యార్థిని. 

మిసెస్‌ హెన్స్‌మన్‌ - కార్మెండల్‌ కార్పొరేషన్‌లో టైపిస్టు. 

ఆ సంఘంలో జీతం పుచ్చుకునేది ఒక్క జవానే. 

“ఈ జవాను ఏమయ్యాడు?” పైకి అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. 

“సాయంకాలమే ఇంటికి వెళ్ళిపోయి వుంటాడు” జవాబు చెప్పాడు రాజు. 

“రమణారావు హత్యకు కారణం సూచించే కాగితాలేవీ లేవు ఇక్కడ” 
అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ అరగంట తర్వాత. 

“అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఒక సందేహం మాత్రం తీరిపోయింది. 
ఎనిమిది గంటలకు నాకు టెలిఫోను చేసి నన్ను కలుసుకోవాలన్న మనిషి 
ఈ రమణారావే అయ్యుండాలి. బై ఎలక్షన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ 
షేక్‌ రహమాన్‌ పరిస్థాన్‌ దేశ గూఢచారి అని తనవద్ద నిదర్శనాలున్నాయనీ, 
నాకు చూపిస్తాననీ చెప్పాడు. నాకా నిదర్శనాలు చూపించకుండా 
ఇతను హత్య చేయబడ్డాడని అనుకోవచ్చు” అన్నాడు యుగంధర్‌. 

“అయితే, ఆ షేక్‌ రహమాన్‌ని పిలిపించి...” అని అంటుండగా, 
యుగంధర్‌ అడ్డువచ్చి “పిలిపించి ఏం చేస్తాం! నువ్వు ఏదో దేశ గూఢచారివని 
ఎవరో యుగంధర్‌కి టెలిఫోన్‌ చేశాడు. కాకపోతే నిదర్శనాలు చూపించు 
అని అడుగుతారా?” అన్నాడు. క్‌ 











24 కొమ్మూరి సాంబశివరా 


ఇంతలో సార్టంటు వచ్చి డాక్టర్‌ పరీక్ష పూర్తయిందనీ, శవాన్ని మార్చుకీ 
పంపించనా అనీ ఇన్‌ స్పెక్టర్ని అడిగాడు. 

“ఆత్‌రైట్‌! నేనే కిందికి వస్తున్నాను” అని సార్జంటును తీసుకుని ఇన్‌స్నె 
వెళ్లిపోయాడు. యుగంధరూ, రాజూ మాత్రం ఆ గదిలో మిగిలారు. యు 
సిగిరెట్‌ వెలిగించాడు. తాపీగా పొగ పీలుస్తూ, ఆలోచిస్తూ తనలో త 
మాట్లాడుకోవటం ప్రారంభించాడు. 

“వె, వి, రమణారావు ఈ సంఘానికి కార్యదర్శి. అధ్యక్షుడు షేక్‌ రహమాన్‌, 
షేక్‌ రహమాన్‌ ఎలక్షన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ యువజన 
కాంగ్రెస్‌ అతన్ని బలపరుస్తోంది. అంటే వై.వి.రమణారావు షేక్‌ రహమాన్‌ 
అభ్యర్థిత్వాన్ని ఈ సంఘం ద్వారా ప్రచారం చేస్తున్నాడు. ఈవేళ రాత్రి ఎనిమిది 
గంటలకి ముందు షేక్‌ రహమాన్‌ విదేశ గూఢచారి అనే విషయం. 
రమణారావుకు తెలిసింది. రెండు మూడు రోజులక్రితమే అతనికి అనుమానం 
కలిగివుండవచ్చు. తన అనుమానం సరయినదా కాదా అని తెలుసుకునేందుకు 
రుజువు కోసం వెదుకుతున్నాడు. ఈవేళ రాత్రి ఎనిమిది గంటలకు ముందు 
ఆ నిదర్శనం కనబడి వుంటుంది. వెంటనే పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌కు వెళ్లి 
నాకు టెలిఫోన్‌ చేసి, తిరిగి యీ ఆఫీసుకు వచ్చాడు. ఈ సంఘానికి 
సంబంధించిన పనులో లేక ఆ నిదర్శనానికి సంబంధించిన పనులో చూసు 
కున్నాడు. తొమ్మిది గంటల తర్వాత ఆఫీసుకు తాళం వేసి బయలుదేరాడు. 
రెండో అంతస్తు చేరుకోగానే వెనకనించి కత్తితో పొడిచి, శవాన్ని మెట్లకింద 
వున్న గూడులోకి లాగి అక్కడ పడేశాడు హంతకుడు. రమణారావు జేబులు 
వెదకలేదు. యువజన కాంగ్రెస్‌ ఆఫీసులో కాగితాలు తనిఖీ చెయ్యలేదు. 
రమణారావు నన్ను కలుసుకోకుండా వుండడానికే హత్య చేయబడ్డాడు 
అనుకుంటే షేక్‌ రహమాన్‌ విదేశ గూఢచారి అని బుజువు చేసే నిదర్శనాలు - 
ఏవి?” 

“ఒకవేళ రమణారావు హత్యకీ, మిమ్మల్ని కలుసుకోవడానికీ సంబంధం 
లేదేమో?” అన్నాడు రాజు. 

“నమణారావును హత్య చేయడానికి మరేదో కారణం వ్యక్తిగతమైన కారణం 
ఎవరికో వుండివుండవచ్చు. కాని ఇంత కాకతాళీయంగా జరిగివుంటుందని 
నమ్మడం కష్టం” అని యుగంధర్‌ అంటుండగా బయట వసారాలో ఎవరో 
వచ్చిన చప్పుడు అయి యుగంధర్‌ ఆ గదిలోంచి హాల్లోకి వెళ్ళాడు. 


నెం, 111 25 


డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వరాజ్యరావూ, ఆయన వెనక ఇంకో ఇద్దరు, సార్దంటు 
శివం హాల్లోకి వచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ యుగంధర్‌ని చూడగానే “శవాన్ని 
మార్చురీకి పంపాను. డాక్టర్‌ వెళ్ళిపోయారు. అన్నట్టు వీరిని మీకు పరిచయం 
చెయ్యనివ్వండి. వీరు షేక్‌ రహమాన్‌- ఈ సంఘానికి అధ్యక్షులు. బై ఎలక్షన్‌లో 
లోక్‌సభకి అభ్యర్థిగా నిలబడ్డారు. వీరు డాక్టర్‌ స్వామి. ఈ సంఘ కార్యవర్గ 
సభ్యులలో ఒకరు. వీరిద్దరికి టెలిఫోన్‌ కనెక్షన్స్‌ వున్నాయి. కనుక రమణారావు 
హత్యగురించి తెలియజేశాను. వెంటనే వచ్చారు” అన్నాడు. 

యుగంధర్‌ షేక్‌ రహమాన్‌ని పరీక్షగా చూశాడు. సన్నగా, పొడుగ్గా 
వున్నాడు. తెల్లని పైజమా, కాఫీరంగు షెర్వాణీ వేసుకున్నాడు. పక్కపాపిడి 
తీసుకుని పైకి దువ్వుకున్న జుట్టు అక్కడక్కడ నెరిసింది. పల్చని మొహం, 
సన్నని పొడుగాటి ముక్కు లోతుకళ్ళు, విశాలమైన నుదురు. 

“వీరు డిటెక్టివ్‌ యుగంధర్‌” అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ యుగంధర్ని చూపించి. 

ఆ ఇద్దరూ పలకరింపుగా తలలు ఆడించారు. 

“కూర్చోండి” అన్నాడు యుగంధర్‌ బెంచీ చూపించి. తనూ ఒక బెంచీమీద 
కూర్చున్నాడు. 

“రమణారావును గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. అతనికి 
ఎవరయినా విరోధులున్నారా! మీకు తెలుసున్న వివరాలన్నీ చెప్పండి” అన్నాడు 
యుగంధర్‌ షేక్‌ రహమాన్‌ని వుద్దేశించి. 

షేక్‌ రహమాన్‌ తెలియదన్నట్లు తల ఆడించి “రమణారావు హత్య చేయ 
బడ్డాడనే వార్త తెలియగానే అయిదు నిముషాలపాటు నా మతి చలించి 
నట్లయింది. చాలా షాక్‌ అయ్యాను. రమణారావు ఆంతరంగిక జీవితాన్ని 
గురించి నాకేమీ తెలియదు. నేనడగలేదు. అతనూ చెప్పలేదు. అతనితో 
చాలాకాలంనించీ నాకు పరిచయం వుంది. ఈ యేడాది అతను కార్యదర్శి 
అయ్యాడు. అంతకుముందు కూడా చాలా ఉత్సాహంతో సంఘం పనులు 
చూస్తూండేవాడు. మనిషి చాలా సాధువు. అతనికి కోపం రాగా నేనెప్పుడూ 
చూడలేదు. ఎప్పుడూ ఉత్సాహంగా, నవ్వుతూ వుండేవాడు. ఎవరితోనయినా, 
ఏ విషయంలోనయినా అభిప్రాయభేదం కలిగినా నవ్వి, భుజాలు చరిచి 
వూరుకునేవాడు కాని వాదించేవాడు కాడు. ఎవర్నీ నొప్పించేవాడు కాడు” 


అన్నాడు. క్ర 


26 కొమ్మూరి సాంబశివరావు 


“అవును. మిష్టర్‌ రహమాన్‌ చెప్పింది అక్షరాల నిజం. రమణారావులాటి - 
వాడ్ని ఎందుకు హత్య చేశారో!” అన్నాడు డాక్టర్‌ స్వామి. 

“ఈ సంఘానికి సంబంధించిన వ్యవహారాల్లో ఈర్చ్యలు, పోటీలు, 
తగాదాలు మొదలయినవి ఏవైనా ఏర్పడ్డాయా?” అడిగాడు యుగంధర్‌. 

“థ! ఛ! మా సంఘంలో మొదటినించీ అటువంటివేవీ లేవు. ఇది రాజకీయ 
సంస్థ కాదని మర్చిపోతున్నారేమో!” అన్నాడు షేక్‌ రహమాన్‌. 

ఈ మనిషి విదేశ ప్రభుత్వాన్నించి డబ్బు తీసుకుని భారతదేశానికి ద్రోహం 
తలపెట్టే మనిషేనా అనుకుని యుగంధర్‌ షేక్‌ రహమాన్‌ కళ్ళల్లోకి తీక్షణంగా 
చూశాడు. నిశ్చలంగా తన కళ్ళలోకి తిరిగిచూసిన షేకరహమాన్‌ని గురించి 
ఏ అభిప్రాయమూ ఏర్పరచుకోలేకపోయాడు. 

“అతని హత్యకు కారణం యీ సంఘానికి సంబంధించిన విషయం 
అయివుండదు. వ్యక్తిగతమైన కారణం ఏదో వుండి వుంటుంది” అన్నాడు 
డాక్టర్‌ స్వామి. 

“అదీ విచారిస్తాము. అన్నట్లు రహమాన్‌గారూ! ఈ రాత్రి తొమ్మిది 
గంటలకూ, తొమ్మిదిన్నరకూ మధ్య మీరెక్కడున్నారు?” అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ 
స్వరాజ్యరావు. 

యుగంధర్‌ మొహం చిట్లించాడు. 

“నేనా? ఈ రాత్రా? యంగ్‌మెన్స్‌ క్లబ్బులో ఉపన్యసించి ఇంటికి తిరిగి 

. దాదాపు తొమ్మిది గంటలై వుంటుంది నేనింటికి తిరిగి వచ్చేటప్పటికి. 
తర్వాతే టెలిఫోన్‌లో ఈ దుర్వార్త వచ్చేంతవరకూ ఇంట్లోనే వున్నాను” అన్నాడు 
రహమాన్‌ తడుముకోకుండా. 

“ఈ ఎలక్షన్‌లో మీరు గెలిచే అవకాశం వుందా?” అడిగాడు యుగంధర్‌. 

రహమాన్‌ నవ్వి “అవకాశం వుందనే నిలబడ్డాను. గెలిచేదీ లేనిదీ ఎలా 
చెప్పడం?” అన్నాడు. 

ఇక వెళ్ళవచ్చని వారికి సూచిస్తూ “కబురు అందగానే వచ్చినందుకు 
చాలా థాంక్సు. మళ్ళీ కలుసుకుందాము” అంటూ ఇన్‌స్పెక్టర్‌ లేచాడు. 

“ఇంకొక చిన్న ప్రశ్న రమణారావు ఈ వూళ్ళో వొంటిగా వుంటున్నాడు. 
ఈ వూళ్ళో అతని ఆప్తులు ఎవరయినా నున్నారేమో మీకు తెలుసా?” అడిగాడు = 
యుగంధర్‌. 


నెం. 111 27 


“తెలియదు” అని రెండడుగులు వేసి, చటుక్కున ఆగి “మిస్‌ (ప్రేమా, 
రమణారావూ చాలా చనువుగా, స్నేహంగా వుంటున్నారు. చనువుగా 
మాట్లాడినంత మాత్రాన అందుకు కారణాలు కల్పించడం ఇష్టంలేక చెప్పలేదు. 
మిస్‌ ప్రేమ రమణారావు ఆప్తురాలు అయివుండవచ్చు” అన్నాడు రహమాన్‌. 

“మిస్‌ (ప్రేమ అంటే సంఘ కార్యవర్గ సభ్యులలో...” 

“అవును. ఆమె చిరునామా మెంబర్‌షిప్‌ రికార్డులో వుంటుంది.” 

“చాలా థాంక్సు” అన్నాడు యుగంధర్‌. 

షేక్‌ రహమాన్‌, డాక్టర్‌ స్వామి వెళ్ళిపోయారు. ఇద్దరు పోలీసు ఉద్యోగులూ, 
ఇద్దరు డిటెక్టివ్‌లూ మాత్రం మిగిలారు. 

“ఇక్కడ ఇంక చెయ్యగలిగిందేమీ లేదు. ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుల్స్‌ని 
కాపలా వుంచుతాను ఇక్కడ. రమణారావు వుంటున్న గదికి వెళ్ళి అతని 
పెట్టె వస్తువులు, పుస్తకాలు, ఉత్తరాలు చూస్తే ఏమైనా తెలియవచ్చు” అన్నాడు 
స్వరాజ్యరావు. 

యుగంధర్‌ తలవూపి “మిస్‌ ప్రేమ చిరునామా వెతుకు” అని రాజుకు 
చెప్పాడు. అయిదు నిముషాలలో రాజు చిన్న కాగితంమీద (ప్రేమ చిరునామా 
వ్రాసుకుని యుగంధర్‌ వద్దకు వచ్చాడు. 

4 

రాజు క్రిజ్లర్‌ కారు డైవ్‌ చేస్తున్నాడు. పక్కసీటులో కూర్చుని దీర్హంగా 
ఆలోచిస్తున్నాడు యుగంధర్‌. 

తన తలమీద చాలా పెద్దభారం పడ్డది. ఈ కేసులో తనకు క్లయింటు 
ఎవరూ లేరు. ఇన్‌స్పెక్టర్‌ స్వరాజ్యరావు చిరకాల మిత్రుడు కనుక ఎవరి 
తరపున దర్యాప్తు చేస్తున్నదీ అడగలేదు. ఇంకో పోలీసు ఉద్యోగి అయితే 
తనకింత సహకారం లభించేది కాదు. రమణారావు చెప్పినదే నిజమయితే... 
షేక్‌ రహమాన్‌ నిజంగా ఏ విదేశ గూఢచారో అయితే... ఆ గూఢచారి 
తనకున్నది. 

“ఇంటికేనా?” అడిగాడు రాజు. 

“కాదు, మిస్‌ ప్రేమ ఇంటికి పోనీ” అన్నాడు యుగంధర్‌. 

“ఇంత రాత్రివేళా!” ఆశ్చర్యంతో అడిగాడు రాజు. = 


ల. 


28 కొమ్మూరి సాంబశివరావు 


“మనకు అట్టే టైం లేదు. ఇంక నాలుగురోజుల్లోనే ఎలక్షన్‌” జవాబు 


చెప్పాడు యుగంధర్‌. 

“పేమ ఏం చెప్పగలుగుతుంది?” 

“ఏమో! ఆమెని కలుసుకుంటే గాని తెలియదు.” 

“కారు స్పీడుగా వెళుతోంది. ఇద్దరూ మౌనంగా వుండిపోయారు. కారు 
'సేట్‌ కాలనీలోకి తిరిగింది. “నాలుగో వీధి, 174 నెంబర్‌” అన్నాడు రాజు 
బిగ్గరగా. 

కారు నాలుగో వీధిలోకి తిరిగింది. అది చిన్నవీధి. యుగంధర్‌ చటుక్కున 
ముందుకు ఒంగాడు. రాజుకూడా కళ్ళు అప్పగించి చూస్తున్నాడు. రెండు 
ఫైర్‌ ఇంజన్స్‌ కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి అయినా వీధిలో జనం గుంపుకూడి 
అరుస్తున్నారు. ఇల్లు ఒకటి కాలిపోతోంది. అగ్నిమాపకదళం వాళ్ళు మంటలతో 
హోరా హోరీ పోట్లాడుతున్నారు. ఫైర్‌ ఇంజన్‌కి కొంచెం దూరంలో కారు 
ఆపి యుగంధరూ, రాజూ దిగారు. వీధిలో అక్కడక్కడ నిలబడి మంటల్ని 
చూస్తున్న జనంలో ఒకర్ని సమీపించి “174 నెంబర్‌ ఇల్లు ఎక్కడున్నది?” 
అడిగాడు రాజు. 

“174 నెంబర్‌! అదుగో, అదే” అన్నాడు ఆ మనిషి మండిపోతున్న ఇంటిని 
చూపించి. తర్వాత కాస్త సానుభూతితో “ఎవరు కావాలి?” అడిగాడు. 

“మిస్‌ ప్రేమ” అన్నాడు రాజు. 

“అయితే ఆ ఇల్లే. మేడమీద కాపరం వుంటోంది” అన్నాడా మనిషి. 

యుగంధరూ, రాజూ ఫైర్‌ ఇంజన్స్‌ దగ్గిరికి పరిగెత్తారు. నీళ్ళగొట్టాలు 
పట్టుకుని ఫైర్‌ సర్వీస్‌మెన్‌ మంటలు ఆర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైర్‌ 
ఆఫీసర్‌ వాళ్ళకు ఆదేశాలు యిస్తూ, కాలిపోతున్న ఇంటికి సమీపంలో వున్నాడు. 
ఫైర్‌ ఆఫీసర్ని సమీపించబోయిన యుగంధర్ని అటకాయించాడు ఒక 
కానిస్టేబుల్‌. 

“నేను డిటెక్టివ్‌ యుగంధర్ని. ఆఫీసర్‌తో అర్జంటుగా మాట్లాడాలి” అన్నాడు 
యుగంధర్‌ ఆ కానిస్టేబుల్‌ అడ్డంపెట్టిన చేతిని ఒక తోపు తోసి ముందుకు 
నడుస్తూ, 

“ఎక్స్‌క్యూజ్‌మీ! నేను డిటెక్టివ్‌ యుగంధర్ని. కాలిపోతున్న యీ యింట్లో 
వున్నవాళ్ళు ఏమయ్యారో చెప్పగలరా?” అడిగాడు యుగంధర్‌ ఆఫీసర్ని, 





నెం.111 29 


ఆ ఆఫీసర్‌ పక్కకు తిరిగి యుగంధర్ని చూసి “అదే నాకూ తెలియకుండా 
వుంది. ఇంట్లోకి వెళ్ళడానికి మా ఫైర్‌మన్‌ చాలా ప్రయత్నిస్తున్నారు కాని 
వీలుకాకుండా వుంది. కింద కాపురమున్న వాళ్ళంతా బయటికి వచ్చేశారు. 
మేడమీద వాళ్ళు ఎందుకు వచ్చెయ్యలేదో వూహించలేకుండా వున్నాను” 
అన్నాడు. 

అంతలో సాహసం చేసి ఒక ఫైర్‌ సర్వీస్‌మెన్‌ మేడమీద వసారాలోకి 
దిగడం చూశారు. మరుక్షణం మంటలు అతన్ని కప్పేశాయి. ఆ ఆఫీసరూ, 
యుగంధరూ, రాజూ అక్కడ నిలబడ్డ జనమూ అందరూ మంటల్లోకి వెళ్ళిన 
ఆ ఫైర్‌మెన్‌ ఎప్పుడు తిరిగివస్తాడా అని ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. 
అరనిముషంలో ఆ మనిషి తిరిగి వచ్చాడు. భుజంమీద ఒక మనిషిని 
పడేసుకుని మంటల్లోంచి బయటపడ్డాడు. నిచ్చెన దగ్గిర ఆగి “ఇంకా 
ఇద్దరున్నారు” అని కేకవేశాడు. ఇద్దరు ఫైర్‌ సర్వీసుమెన్‌లు పరిగెత్తుకువెళ్ళి 
అతని భుజాలమీద వున్న మనిషిని అందుకున్నారు. ఆ ఫైర్‌ సర్వీస్‌మెన్‌ 
మళ్ళీ మంటల్లోకి వెళ్ళాడు. మరొకర్ని మోసుకువచ్చాడు. మళ్ళీ లోపలికి 
వెళ్ళాడు. మరొకర్ని మోసుకువచ్చి ఆ మనిషిని అందించి, అలసిపోయి దిగే 
ఓపికలేక నిచ్చెనమీద నిలబడిపోయాడు. 

“సాయంపట్టి అతన్ని దింపండి” అని కేకవేశాడు ఆఫీసర్‌. 

“ఇంకా ఎవరయినా లోపల వున్నారేమో!” అన్నాడు యుగంధర్‌ 
ఆఫీసరుతో. 

“ఉండరు. తండ్రీ, తల్లీ, కూతురు. ముగ్గురేట మేడమీద వుంటున్నది” 
అన్నాడు ఆఫీసర్‌. 

చర్లమీద ముగ్గుర్నీ పడుకోపెట్టారు. (స్టెచర్లు అంబులెన్స్‌ వద్దకు తీసుకు 
వెళుతున్నారు. యుగంధర్‌, రాజు ఆ |స్టైచర్ల దగ్గిరికి పరిగెత్తారు. స్పృహ 
లేకుండా (స్రైచర్తమీద పడుకునున్న ప్రేమనీ, ఆమె తల్లిదం[డ్రులనీ చూశారు. 
వాళ్ళ చేతులకీ, కాళ్ళకీ బిగించి వున్న తాళ్లనూ, నోటిలో కుక్కిన గుడ్డలనీ 
చూసి “ఏ ఆస్పత్రికి తీసుకువెళుతున్నారు?” అడిగాడు యుగంధర్‌. 

“జనరల్‌ ఆస్పత్రి” జవాబు చెప్పాడు ఫైర్‌ సర్వీస్‌మెన్‌. 

యుగంధర్‌ వెనక్కి తిరిగి, తిన్నగా ఆఫీసర్‌ వద్దకు వెళ్లి “ఇది ఆర్బన్‌” 
అన్నాడు. 

“ఆర్బనా! మీకెలా తెలిసింది?” అడిగాడు ఆఫీసర్‌. 




















30 కొమ్మూరి సాంబశివరా, 
“ఆ ఇంట్లోంచి రక్షించబడ్డ ఆ ముగ్గురి కాళ్ళూ, చేతులూ తాళ్లతో కట్టబడి 
వున్నాయి. నోట్లో గుడ్డలు కుక్కబడి వున్నాయి. తర్వాత మిమ్మ 
కలుసుకుంటాను” అని చెప్పి యుగంధర్‌ క్రిజ్లర్‌ కారు వద్దకు దారి తీశాడు. 
రాజు డైవింగ్‌ సీటులో కూర్చుని “ఎక్కడికి?” అడిగాడు. 

“జనరల్‌ ఆస్పత్రికి. దోవలో పోలీసుస్టేషన్‌ దగ్గిర ఆపు. ఇన్‌ స్పెక్టర్‌ 
స్వరాజ్యరావుకి టెలిఫోన్‌ చెయ్యాలి.” 

“గుడ్‌గాడ్‌! హంతకుడు మాస్‌ మర్దర్స్‌ ప్రారంభించాడా ఏమిటి! దీనికీ 
రమణారావు హత్యకీ సంబంధం వుందని అనుకోవడంలో పొరబాటు లేదు 
అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ స్వరాజ్యరావు యుగంధర్‌ చెప్పిన విషయాలు విని. 

“ఎటువంటి సందేహమూ లేదు.” 

“నేను వెంటనే బయలుదేరి వెళుతున్నాను. విచారిస్తాను. మీరు ఆస్పత్రి 
వుంటారా?” అడిగాడు స్వరాజ్యరావు. 

“చెప్పలేను. ఆస్పత్రికి వెళ్లి మిస్‌ ప్రేమ స్థితి ఎలా వుందో తెలుసుకున్న 
తర్వాత కాని ఏం చెయ్యబోయేదీ తేల్చుకోలేను. నేనే మిమ్మల్ని కలుసుకుంటాను 
లెండి” అన్నాడు యుగంధర్‌. 

త్‌ 

యస్‌! ఇప్పుడు ఆమెను చూడవచ్చు మీరు. ఎక్కువ మాట్లాడించకండి” 
అన్నాడు డాక్టర్‌ యుగంధర్‌తో. 

“ప్రమాదం ఏమీలేదుగా?” అడిగాడు యుగంధర్‌. 

“లేదు. ముగ్గురిలో ఎవరికీ ప్రమాదం లేదు. కాని స్వస్థత చేకూరేందుకు. 
కొంతకాలం పడుతుంది.” 

డాక్టర్‌కి థాంక్సు చెప్పి యుగంధరూ, రాజూ [ప్రేమ పడుకునున్న గదిలోకి 
వెళ్ళారు. ఆమె మంచం దగ్గిరికి వెళ్ళి నిలుచుని, నెమ్మదిగా “నా పేరు 
యుగంధర్‌. మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను” అన్నాడు. 

(ప్రేమ యుగంధర్ని తేరిపార చూసి “అమ్మకీ, నాన్నకీ ప్రమాదం ఏమీ 
లేదన్నారు. నిజమేనా?” అడిగింది. 

“అవునమ్మా! ప్రమాదమేమీ లేదు. మీరు ఖంగారుపడకండి. వీలయినంత 
క్లుప్తంగా ఏం జరిగిందీ చెప్పండి” అన్నాడు యుగంధర్‌. 


నెం. 111 31 


ప్రేమ యుగంధర్‌కి జరిగినదంతా చెప్పింది. క్లుప్తంగా చెప్పినా ఏ ఒక్క 
విషయమూ మరిచిపోలేదు. 

“కనుక రమణారావు మీకు ఇచ్చిన కవరు అతనికి దొరకలేదు. ఇల్లంతా 
వెతికినా దొరకలేదు. అలా ఎలా దాచారు?” అడిగాడు యుగంధర్‌. 

“నిజానికి అంత జాగ్రత్తగా దాద్దామని అనుకోలేదు. ఇంటికి రాగానే 
అలమారులో వున్న పుస్తకాలలో ఒక పుస్తకం తీసి అందులో పెట్టాను ఆ 
కవరు. అల! అందుకే కనిపించలేదు అనుకుంటాను.” 

“ఏ పుస్తకంలో దాచారో చెప్పగలరా?” 

అస వ“ జ్ఞాపకం లేదు. పుస్తకం ఏదో చూడకుండా ఒకదాంట్లో పెట్టాను. 
రెండో అరలో వున్న పుస్తకాలలో ఒక దానిలో పెట్టాను” అన్నది ప్రేమ 

యుగంధర్‌ రాజువంక చూశాడు. రాజు గ్రహించి గదిలోంచి వెళ్ళి 
పోయాడు, 

“ఆ కవరులో ఏమున్నదో మీకేమైనా తెలుసా?” 

“తెలియదు. ఏదో చాలా ముఖ్యమైన విషయం అని మాత్రం గ్రహించాను. 
ఆయన్ని అడిగితే తెలుస్తుందిగా” అన్నది ప్రేమ. 

చ. హత్యగురించి ప్రేమకు చెప్పడమా, మానడమా అని ఒక 

షం సందేహించి, ఆ స్థితిలో ఆ విషయం చెప్పడం మంచిది కాదనుకుని 

i qs వచ్చిన “మనిషిని ఇంతకుముందు ఎన్నడయినా మీరు 
చూశారా?” అడిగాడు యుగంధర్‌. 

(పేమ నవ్వి “మొహానికి ముసుగు వేసుకుని, చేతులకు నల్లని గుడ్డలు 

డు. నల్లని బట్టలు వేసుకున్నాడు. గొంతుకూడా మార్చి మాట్లాడాడు. 

కాని మీరడిగితే జ్ఞాపకం వస్తోంది. ఆ మనిషి ఆకారం, నడక, నిలుచున్న 
పద్ధతి అంతా ఎక్కడో చూసినట్లు, ఆ మనిషితో నాకు పరిచయం వున్నట్లు 
అనీపిస్తోంది” అన్నది. 

యుగంధర్‌ తలవూపాడు. “అయ్యుండాలి. లేకపోతే చేతులకి కూడా 
గుడ్డలు చుట్టుకోడు. మీరు తనని గుర్తుపడతారేమోనని జా(గ్రత్తపడ్డాడు. 
రమణారావుగారి గురించి మీకు తెలిసిన విషయాలు చెబుతారా? ఆయన 
ఈ మధ్య ఎక్కువగా ఎవరితో తిరుగుతున్నారో మొదలయిన విషయాలు.” 

“ఈ ఎలక్షన్‌ హడావిడి ప్రారంభం అయ్యాక ఆయన నన్ను తరచూ 
కలుసుకోవడం మానేశాడు. నాకేమీ తెలియదు” అని క్షణం ఆగి “ఆయన్నే 








32 కొమ్మూరి సాంబశివరావు 
అడగకూడదా?” అడిగింది ప్రేమ మళ్ళీ. 
“అడుగుతాను. మిమ్మల్ని మళ్ళీ కలుసుకొంటాను” అని యుగంధర్‌ వెనక్కి 
తిరిగాడు. 
“యుగంధర్‌గారూ!” 
“ఆ!” 
“ఆయనకి కూడా ఏదయినా ప్రమాదం...” నీరసంగా అడిగింది ప్రేమ. 
అబద్ధం చెప్పడం ఇష్టంలేదు. నిజమూ చెప్పకూడదు. తనకు ఆ ప్రశ్న 
వినిపించనట్లు “మళ్ళా కలుసుకుంటాను” అని గదిలోంచి వెళ్ళిపోయాడు 


యుగంధర్‌. 

వసారాలోనే రాజు ఎదురయి “సారీ సార్‌! పుస్తకాలన్నీ కాలిపోయాయి” 
అన్నాడు. 

యుగంధర్‌ తలవూపి “మన వని మరింత కష్టమయింది” అని 
నిట్టూర్చాడు. 

6 

డిటెక్టివ్‌ యుగంధర్‌ బల్లమీద టెలిఫోన్‌ మోగింది. రిసీవర్‌ అందుకుని 
“హల్లో! యుగంధర్‌ స్పీకింగ్‌!” అన్నాడు. 

“మీ ట్రంక్‌కాల్‌ రెడీ! స్పీక్‌ ఆన్‌” అన్నది ఆపరేటర్‌. 

“హల్లో! స్పెషల్‌ బ్రాంచి డైరెక్టర్‌ బండార్కర్‌ స్పీకింగ్‌” అని వినిపించగానే 
స్పెషల్‌ బ్రాంచి డైరెక్టర్‌కి రమణారావు హత్యగురించీ, ప్రేమ ఇల్లు తగలబడడం 
గురించీ చెప్పాడు. 

“ఇది మద్రాసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనుకోండి. అయినా స్పెషల్‌ - 
బ్రాంచికి సంబంధించిన విషయం కనుక మీకు తెలియజేశాను.” 

“థాంక్స్‌ యుగంధర్‌! షేక్‌ రహమాన్‌ గురించి మా ఏజెంట్లకూ కొన్ని 
వదంతులు వినవచ్చాయి. ఈ ఎలక్షన్‌కి నిలబడ్డాడని రెండునెలల క్రితమే 
తెలిసింది. అతని పుట్టు పూర్వోత్తరాలు, ఆంతరంగిక విషయాలు క్షుణ్ణంగా 
దర్యాప్తు చేయించాను. మా ఏజెంట్లు షేక్‌ రహమాన్‌కి విరుద్ధంగా ఎటువంటి 
సాక్ష్యమూ సంపాదించలేకపోయారు. మీరు చెప్పినది వింటుంటే చాలా 


ఆశ్చర్యంగా వున్నది” అన్నాడు బండార్మర్‌. 


“ 


నేలు Lit 3 33 


“రమణారావు షేక్‌ రహమాన్‌ గురించి సంపాదించిన సాక్ష్యమేమిటో 
మనకు తెలియదు. ఇక అది మనకు తెలిసే అవకాశమూ లేదు. రమణారావు 
పొరబడి వుండవచ్చేమో!” అన్నాడు యుగంధర్‌. 

“ఏమో! కాని మనం అజాగ్రత్తగా వుండడం మంచిది కాదు. న్యాయమూ 
కాదు. షేక్‌ రహమాన్‌ విదేశ గూఢచారి అని రమణారావు ఏదయినా సాక్ష్యం 
సంపాదించి వుంటే ఆ సాక్ష్యమో అంతకన్నా బలమైన సాక్ష్యమో మీరు 
సంపాదించగలరని నా నమ్మకం. దయచేసి 'స్పెషల్‌బ్రాంచి తరపున మీరు 
దర్యాప్త చెయ్యగలరా?” అడిగాడు బండార్మర్‌. 

“మీ ఏజెంటు నెవరినైనా...” 

“మా ఏజెంటు దర్యాప్తు చేశాడు ఇదివరలో. ఏమీ తెలుసుకోలేకపోయాడు. 
మా స్పెషల్‌ బ్రాంచికి మీరు ఇంతకుముందు ఎన్నోసార్లు సహాయం చేశారు. 
శ్రమ అనుకోక ఈ సందర్భంలోనూ దర్యాప్తు చెయ్యమని కోరుతున్నాను. 
కావలిస్తే హోంమంత్రి చేత చెప్పిస్తాను.” 

“నో! నో! అవసరం లేదు. దర్యాప్తు చేస్తాను. షేక్‌ రహమాన్‌ గురించి 
దర్యాప్తు చేసిన మీ ఏజంటుకి నన్ను ఒకసారి కలుసుకోమని చెప్పండి. అతను 
చేసిన దర్యాప్తు అంతా నేను మళ్ళీ చేయడం అనవసరం.” 

“ఓ యస్‌! ఆ ఏజెంటు మద్రాసులోనే వున్నాడు. ఈరోజే మిమ్మల్ని 
కలుసుకునే ఏర్పాటు చేస్తాను. థాంక్యూ” యుగంధర్‌ టెలిఫోన్‌ హుక్‌మీద 
పెట్టేశాడు. ఎదురుగా కూర్చున్న రాజువైపు తిరిగి చిరునవ్వు నవ్వి “షేక్‌ 
రహమాన్‌ గురించి దర్యాస్త చెయ్యవలసిన బాధ్యత బండార్మర్‌ మనమీద 
పడేశాడు. అంటే నీకు చేతినిండా పని వచ్చిందన్న మాట” అన్నాడు. 

“నాకా?” అడిగాడు రాజు ఆశ్చర్యంగా. 

“అవును. నువ్వు చెయ్యవలసిన పనే ఎక్కువ. స్పెషల్‌ బ్రాంచి ఏజెంటు 
షేక్‌ రహమాన్‌ గురించి దర్యాప్తు చేశాడుట. కాని అనుమానాస్పదమైన 
విషయాలు ఏవీ తెలియలేదట. షేక్‌ రహమాన్‌ నిజంగా విదేశ గూఢచారి 
అయితే చాలా జాగ్రత్తగా మసులుకుంటున్నాడన్నమాట. అందుకే స్పెషల్‌ 
బ్రాంచి ఏజెంట్లు ఏమీ తెలుసుకోలేకపోయారు. అదే మాదిరి దర్యాస్త మనం 
చేస్తే మనకూ ఏమీ తెలియదని అనుకుంటాను. ఇక రమణారావు చేతికి 
అందిన సాక్ష్యాలు ఆలోచిద్దాం. షేక్‌ రహమాన్‌ విదేశ గూఢచారి అని 


34 కొమ్మూరి సాంబశివరావు 


రమణారావు అనుమానించి వుంటాడు. ఆకస్మికంగా, అప్రయత్నంగా ఏవో! 
సాక్ష్యాలు అతనికి దొరికివుండాలి. ఏం సాక్ష్యాలు దొరికాయో మనకు 
తెలియదు. చెప్పడానికి రమణారావు బతికిలేడు. కనుక షేక్‌ రహమాన్‌ 
గురించి తెలుసుకోవాలంటే అతని మిత్ర బృందంలో ప్రవేశించాలి. అప్పుడు 
గాని షేక్‌ రహమాన్‌ని గురించిన రహస్యాలు మనకు తెలియవు. కాని అది 
చాలా ప్రమాదం. అనుమానం కలిగిందా మరుక్షణం చంపేస్తారు. 
రమణారావుని చంపడానికి కానీ (ప్రేమ ఇంటిని తగలబెట్టడానికి గానీ 
శత్రువులు సంకోచించలేదు. రమణారావు ప్రేమకిచ్చిన కవరు ఎవరి చేతికీ 
చిక్కకుండా చేయడానికిగాను ఆ ఇంటితోపాటు (ప్రేమనూ, ఆమె తల్లిదండ్రు 
లనూ మసి చేయడానికి వెనుదీయలేదు. శత్రువులు కర్కోటకులనీ, 
దయాదాక్షిణ్యాలు లేనివాళ్ళని చెప్పేందుకు ఇంతకన్నా ఏ నిదర్శనమూ 
అవసరం లేదు” అన్నాడు యుగంధర్‌. 

రాజు చిరునవ్వు నవ్వి “నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా?” 
అదిగాడు. 

“లేదు. అతిజాగ్రత్తగా వుండాలని హెచ్చరిస్తున్నాను.” 

“షేక్‌ రహమాన్‌ మిత్ర బృందంలో ప్రవేశించడం ఎలా?” అడిగాడు 
రాజు. | 

యుగంధర్‌ పదిహేను నిముషాలపాటు రాజుకి ఆదేశాలు ఇచ్చాడు. 
అంతలో కలుపు తట్టిన చప్పుడయింది. రాజు లేచి వెళ్ళి క్షణంలో ఇన్‌స్పెక్టర్‌ 
స్వరాజ్యరావుతో సహా తిరిగివచ్చాడు. 

“ఇంటికి వెళుతూ ఇలా వచ్చాను” అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ యుగంధర్‌ 
కెదురుగా కుర్చీలో చతికిలబడుతూ. 

“చాలా అలసిపోయినట్టున్నారు. కొత్త విషయాలు ఏమైనా తెలిశాయా?” 
అడిగాడు యుగంధర్‌. - 

“రమణారావు గదికి వెళ్ళాను. ఆర్మేనియన్‌ వీధిలో ఉన్నదా ఇల్లు. మూడు 
అంతస్తుల మేడ. ప్రతి అంతస్తులో ఇరవైరెండు గదులున్నాయి. రమణారావు 
గది మూడో అంతస్తులో వున్నది. అది చిన్నగది. బ్రహ్మచారి గది ఎలా 
వుంటుందో అలాగే వుంది. ఎక్కడ చూసినా పుస్తకాలు, కాగితాలు, మాసిన 
బట్టలు, దుమ్ము, ఒక చిన్న పరుపు, ఒకబల్ల, కుర్చీ, ఒక కూజా, రెండు 





నెం.111 35 


గ్లాసులు. ఇవే ఆ గదిలో వున్న సామాను. చాలా జాగ్రత్తగా గదంతా వెతికాను. 
ఈ ఉత్తరం తప్ప యింకేమీ కనిపించలేదు” అంటూ ఇన్‌స్పెక్టర్‌ ఒక కవరు 
యుగంధర్‌కి అందించాడు. 

అది పోస్టల్‌ కవరు. మధ్యకి మడిచి వున్న ఒక కాగితం బయటికి తీశాడు. 

“మిష్టర్‌ రమణారావ్‌! 

నీవు అనవసరమైన విషయాలలో జోక్యం కల్పించుకుంటున్నావు. మంచిది 
కాదు. ప్రాణంమీద ఆశ వుంటే అనవసర జోక్యాలు మాను!” 

ఎర్రసిరాతో వాక్యాలు వ్రాసి వున్నాయి. ఎవరు ట్రాసిందీ పేరులేదు. తేది 
లేదు. చిరునామా లేదు. యుగంధర్‌ కవరుని పరీక్షించాడు. 

“ఫ్లవర్‌ బజార్‌ పోస్టాఫీసులో నిన్న సాయంకాలం పోస్టు చేయబడింది. 
ఇవాళ పొద్దున్న మొదటి పోస్టులో రమణారావుకు వచ్చి వుండాలి” అన్నాడు 
యుగంధర్‌. 

ఇన్‌స్పెక్టర్‌ తలవూపాడు. 

“ఆ కవరు అతని గదిలో ఎక్కడ కనబడ్డది?” అడిగాడు యుగంధర్‌. 

“బల్లమీద.” 

“ఏ పుస్తకంలోనైనా దాచబడి వుందా?” 

“లేదు. బల్లపైన పడేసి వుంది. ఎగిరిపోకుండా పుస్తకం వొత్తు పెట్టి 
వుంది.” 

“రమణారావు ఈ ఉత్తరం సీరియస్‌గా తీసుకోలేదన్న మాట! అందుకే 
అంత నిర్లక్ష్యంగా బల్లమీద పడేశాడు. పొద్దున్న అతనికి హెచ్చరిక పంపారు. 
రాత్రిలోపున అతన్ని హత్య చేశారు. అంటే పొద్దున్ననించి రాత్రిలోపల 
రమణారావు యింకా జోక్యం కల్పించుకుని, వాళ్ళ విషయం మరికొంత 
ఆరా తీసి వుండాలి” అన్నాడు యుగంధర్‌. 

“ఎందుకయినా మంచిదని ఆస్పత్రిలో మిస్‌ ప్రేమ వున్న గదిముందు 
మష్టీలో ఒక కానిస్టేబుల్‌ని కాపలా వుంచాను” అన్నాడు ఇన్‌ స్పెక్టర్‌. 

“వెరీగుడ్‌! రమణారావు హత్య ఏ పద్ధతులమీద దర్యాప్తు చెయ్యదలుచు 
కున్నారు?” అడిగాడు యుగంధర్‌. 

“రమణారావును హత్యచేసిన మనిషి జఫర్‌ మాన్నన్స్‌లోనే కాపురం 
వుండివుండాలని నా ఉద్దేశం. కొత్తమనిషి ఎవరయినా వస్తే వాచ్‌మెన్‌ 


36 కొమ్బూరి సాంబశివరావు 
3 స 


గమనించి ఎవరని అడుగుతాడు. ఒకవేళ సాయంకాలమే ఆ భవనంలోకి 
ఎవరో కొత్తమనిషి వెళ్ళి దాక్కుని రాత్రి రమణారావుని హత్య చేసి బయటికి 
వెళుతున్నప్పుడయినా వాచ్‌మెన్‌ గమనించేవాడు” అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. 

యుగంధర్‌ నవ్వి “ఆ భవనంలో ఎన్ని వాటాలు వున్నాయి?” అడిగాడు. 

“అంతస్తుకి పదిహేడు వాటాలు. మూడు అంతస్తులలోనూ మొత్తం యాభై 
ఒక్క వాటాలున్నాయి” అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. 

యుగంధర్‌ తలూపి “అవును ఇన్‌స్పెక్టర్‌! మీ అనుమానం సరయినదే, 
రమణారావు గదిలోంచి ఎప్పుడు బయటికి వస్తాడా అని ఎవరో దగ్గిరలో 
కాచుకుని వుండి వుండాలి. ఆ భవనంలో వుంటున్న మనిషి అయితేనే ఎవరూ 
గమనించరు. ఎవరో కొత్తమనిషి వచ్చి వసారాలో తారట్లాడుతుంటే పక్కగదిలో - 
వున్నవాళ్ళెవరైనా చూసి వుండేవాళ్ళు. కనుక ఆ అంతస్తులో ఒక వాటాలో 
వుంటున్న మనిషే హత్యచేసి వుండాలనే అనుమానం కలుగుతుంది. ఎందువల్ల 
నంటే రెండో అంతస్తులోనో, మొదటి అంతస్తులోనో వుంటున్న మనిషి మూడో 
అంతస్తు వసారాలో తారట్లాడుతుంటే కూడా మూడో అంతస్తులో వున్నవాళ్ళు 
ఎవరైనా గమనించేవారు” అన్నాడు యుగంధర్‌. 

“అవును. నేనూ అలాగే అనుకున్నాను. ఆ భవనంలో ఎవరుంటున్నదీ, 

వృత్తులు ఏవో మొదలయిన వివరాలు సేకరించమని చెప్పి సబ్‌ 

ఇన్‌స్పెక్టర్నీ, సార్టంటునీ, అరడజను మంది కానిస్టేబుల్స్‌నీ అక్కడ అట్టేపెట్టాను. 
పొద్దున్నే నేను అక్కడికి వెళ్ళాలి” అంటూ చేతిగడియారం చూసుకుని 
“ఒంటిగంట దాటింది. కాసేపు నిద్ర తీసి ఆరుగంటలకల్లా జఫర్‌మాన్‌షన్స్‌కు 
వెళ్తాను. మీరూ వస్తారా?” అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ యుగంధర్ని. 

యుగంధర్‌ తలవూపాడు. ఇన్‌స్పెక్టర్‌ వెళ్లిపోగానే “రాజూ! నువ్వు వెళ్ళి 
పడుకో! పొద్దున్నే నీ పనిమీద నువ్వు వెళ్ళు! గుడ్‌లక్‌!” అన్నాడు. 

7 


“కమ్‌ యిన్‌!” అని పిలుపు వినగానే సార్టంటు శివం తలుపు తోశాడు. 
చప్పుడు చెయ్యకుండా తలుపు తెరుచుకున్నది. 

ఒక అడుగు లోపలికి వేసి, తలుపు దగ్గిరే ఆగిపోయాడు సార్జంటు. 

“ఓ! పోలీస్‌ ఆఫీసరా! కమ్‌ యిన్‌” అన్నది ఆమె. 


నెం. 111 37 


సార్జంటు కళ్ళు జిగేలుమన్నాయి. ఆరు వాటాలలోకి వెళ్ళి, ఆ వాటాలలో 
వున్నవాళ్ళని గురించి వివరాలు అడిగి తెలుసుకుని, ఏడో వాటాలో 
ప్రవేశించాడు అతను. యువజన కాంగ్రెస్‌ కార్యాలయం వున్న మూడో 
అంతస్తులో వున్నది వాటా. నిజానికి తతిమ్మా అన్ని వాటాల లాంటిదే యిదీ. 
ఒక హాలు, ఒక గది, ఒక నీళ్ళగది. కాని తలుపు తెరుచుకుని లోపల 
అడుగుపెట్టిన తర్వాత యీ వాటాకీ, తతిమ్మా వాటాలకీ ఎక్కడా పోలిక 
వున్నట్లు కనిపించలేదు శివానికి, 

పైన ఫ్యాన్‌ గిరగిరా తిరుగుతున్నది. తలుపు దగ్గిర కాళ్ళు తుడుచుకునే 
మెత్తని పీచు. సిమెంటు నేల కంటికి కన్పించకుండా హాలులో నేల అంతా 
లివోలియం పరచివుంది. హాలుమధ్య ఫ్యాను కింద సోఫాసెట్టు, సోఫాల 
కింద మెత్తని ఎర్రని తివాసీ, సోఫాల పక్కన మూడుకాళ్ళ చిన్న బల్లలు. 
వాటిమీద ఆష్‌ట్రేలు, సోఫాల మధ్య వెడల్పాటి పొట్టి బల్ల. దానిమీద 
పూలతొట్టె. దానిలో అందమైన కాగితం పువ్వులు. ఆ పూలతొట్టె పక్కన 
ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన క్రైస్తు ప్రతిమ. తలుపుకు ఎదురుగా వున్న పెద్ద 
కిటికీకి ఎర్రని తెర. పైన ట్యూజ్‌లైట్‌. జూలియట్‌ని బాల్మనీలోంచి దిగిరమ్మని 
పిలుస్తున్న రోమియో, వర్షిన్‌ మేరీ పటాలు గోడలకు తగిలించి వున్నాయి. 
సార్టంటు శివం కళ్ళు జిగేలుమన్నది వీటిని చూసికాదు. ఒకసారి గట్టిగా 
వూపిరి తీసుకుని వొదలవలసిన పరిస్థితి. చెవుల చివరదాకా వేడెక్కడానికి 
కారణం సోఫాలో కాళ్ళు చాచుకుని, లేత నీలంరంగు డ్రైస్సింగు గౌను 
తొడుక్కుని సోఫాలో పడుకున్న వనిత. ఒక కాలుమీద యింకో కాలు మడత 
పెట్టి పాదం ఊపుతూ పడుకున్నది. ఎర్రని స్లిప్పర్లో పొదిగినట్లు ఆ పాదం 
చూస్తేనే చాలు రక్తం వేడెక్కుతుంది. డ్రెస్సింగ్‌గౌన్‌ మోకాళ్ళ దగ్గిర్నుంచి 
చీలిపోయి సోఫాలో చెరోపక్కనా కుప్పగా పడిపోయింది. నున్నని ఆ కాళ్లు 
ఇండియా రబ్బర్‌లా మెత్తగా కనిపిస్తున్నాయి. గట్టిగా వున్న ఆమె పిక్కలు 
నిగనిగ మెరుస్తున్నాయి. డైస్సింగ్‌గౌన్‌ నడుం దగ్గిర బిగించి వుంది. నడుం 
దగ్గిర్నించి మెడవరకూ ఒంటిఒంపులు ఒయ్యారంగా కనిపిస్తున్నాయి. గుండీలు 
పెట్టుకోకపోవడం వల్ల పొట్టమీదనుంచి మెడవరకూ డ్రెస్సింగ్‌ గౌన్‌ చెరోపక్కనా 
వేలాడుతోంది. ఖరీదైన ఆ డ్రెస్సింగ్‌ గౌను అంచుల్లోంచి బయటికి రావడానికి 
ప్రయత్నిస్తున్న గుండెలను చూసి సార్టంటు టక్కున కళ్ళు మూసుకుని తెరిచాడు. 
మెడవొంపు, భుజాల నునుపు, వెనకకి చాచిన చేతుల సొగసు, చేతివేళ్ళ 















38 కొమ్మూరి సాంబశివరావు 


గోళ్ళకు రంగు, ఆ వేళ్ళకు మధ్య బంగారం హోల్దర్‌లో వెలుగుతున్న సిగిరెట్‌ 
మీదికి దృష్టి మరల్చాడు సార్టంట్‌. తరువాత కళ్ళు ఆమె మొహంవైపు తిప్పాడు. 
ఉంగరాలు తిరిగీ అలలమల్లే వెనక్కి పడుతున్న ఆమె కత్తిరింపు జుట్టు, 
తీర్చిదిద్దిన కనుబొమలు, ఎగ్రని బుగ్గలు, నల్లని కళ్ళు, అంతకన్నా నల్లగా 
వున్న కనురెప్పల వెంట్రుకలు. మొనతేలిన గెడ్డం. సన్నని ముక్కు ఎర్రని 
రంగు వేసుకున్న మిలమిల్లాడే రెండు పెదిమలు. ఆమె నవ్వినప్పుడు ఆ 
ఎర్రని పెదిమల మధ్య కనిపిస్తున్న ముత్యాలలాటి పళ్ళవరుస. సార్జంటు 
శివం ఆ సౌందర్యాన్ని చూసి ముగ్గ్భుడయి రాతిబొమ్మలా నిలబడిపోయాడు. 
“కమిన్‌ ఆఫీసర్‌” అంటూ ఆమె చాచిన రెండు కాళ్ళూ వెనక్కి లాగి, 
ముడిచి, కిందికి దింపి, సోఫాలో నిటారుగా కూర్చుని వెనక్కి ఆనుకున్నది. 
ఆమె గొంతులో మాధుర్యం కన్నా జీర ఎక్కువ వున్నది. ఆ జీర మొగాళ్ళ 
చెవుల్లోంచి నరాలలోకి పాకి మత్తెక్కించేది. ఆమె కదులుతున్నప్పుడు తన 
అవయవ సౌష్టవం సుస్పష్టంగా, అందంగా కనిపించేలా కదులుతుంది. 
సార్టంటు శివానికి మత్తెక్కినట్లయింది. ఒక్కసారి తల విదిలించి, దృష్టి 
కిందికి దింపి, చకచక ముందుకు నడిచి “నేను సార్టంటు శివాన్ని, ఈ రాత్రి 
ఈ భవనంలో రమణారావు అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు. హత్య గురించి 
దర్యాప్తు చేస్తున్నాను” అన్నాడు జేబులోంచి డైరీ తీస్తూ. 
ఆమె నవ్వించె. అప్పుడు ఆమె కళ్ళల్లోంచి వచ్చిన వెలుగు ట్యూబ్‌లైట్‌ 
వెలుగును మింగేసింది. “కూర్చోండి సార్టంట్‌! కూర్చుని అంతా వివరంగా 
చెప్పండి. అతన్నెందుకు హత్య చేశారు? ఎవరు హత్య చేశారు? ఈ బిల్జింగ్‌లో 
వుంటున్నవాళ్ళేనా?” అడిగింది కొంచెం ముందుకు వొంగి. 
సార్టంటు ఆమెకి ఎదురుగా సోఫాలో కూర్చుని “అదే విచారిస్తున్నాను. 
మీకేమైనా తెలిస్తే చెప్పండి” అన్నాడు. 
“నాకా! గుడ్‌గాడ్‌! తెలిస్తే యిక్కడ వుంటానా?” అన్నది ఆమె. 
“ఈ బిల్దింగులో వుంటున్నవాళ్ళు కాక, కొత్తవాళ్ళెవరయినా వచ్చి ఈ 
అంతస్తు వసారాలో తారట్లాడడం మీరు చూశారా?” అడిగాడు సార్టంటు. 
“నో! నో! నేనెప్పుడూ ఈ గదిలోనే వుంటాను. బయటికి వెళ్ళవలసినప్పుడు 
తప్ప వసారాలోకి అసలు వెళ్ళనే వెళ్ళను. వసారాలోకి వెళ్ళానా ఈగల్లా 
మూగుతారు అందరూ” , 


నెలునేశ1 39 


“మీ పేరు?” అడిగాడు సార్దంటు పెన్సిల్‌ జేబులోంచి తీస్తూ, 
“గ్లోరియా వైట్‌. అందరూ గ్లోరియా అంటారు. మిస్‌” అన్నది ఆమె. 
“ఈ వాటాలో మీరు ఒంటరిగా వుంటున్నారా?” 

“అవును. మా తండ్రికి రైల్వేలో ఉద్యోగం. ఆర్మోణంలో వుంటున్నారు.” 

“ఈ వూళ్ళో మీరు...?” 

“ఏం ఉద్యోగం అనేనా? స్టైనో గ్రాఫర్ని” 

“ఎక్కడ?” 

“ప్రస్తుతం నిరుద్యోగిని. వారం రోజుల క్రితం వరకూ ఇంతియాజ్‌ అండ్‌ 
కంపెనీ, హార్డ్‌వేర్‌ మర్చంట్స్‌, 14 స్ట్రింగర్‌ స్ట్రీట్‌లో పనిచేశాను. రిటైచ్‌మెంట్‌ 
అని తీసేశారు” అంటూ డ్రెస్సింగ్‌ గౌన్‌ జేబులోంచి సిగిరెట్‌ కేసు తీసి, 
అయిపోవస్తున్న సిగిరెట్‌ ఆష్‌ట్రేలో పడేసి, కేసు తెరిచి సార్జంటుకి 
అందించింది. 

“నో! థాంక్‌ యూ” అన్నాడు శివం. 

“డ్యూటీ మీద వున్నప్పుడు కాల్చకూడదా?” అడిగింది నవ్వుతూ. 

“తాగను” అన్నాడు సార్టంటు ఆమెవైపు చూడకుండా. 

ఆమె సిగరెట్‌ తీసి వెలిగించి, గట్టిగా పొగ పీల్చి వొదిలి, “నన్నెందుకిదంతా 
అడుగుతున్నారు? సాక్ష్యం కోసం కోర్టుకు పిలుస్తారా ఏమిటి! నాకు కోర్టంటే 
టు ఇంతవరకు ఎప్పుడూ కోర్టులోకి వెళ్ళలేదు” అంది కళ్ళు పెద్దవి 

సి. 

“మీ తండ్రిపేరు?” అడిగాడు సార్దంటు ఆమె మాటలు వినిపించుకోకుండా. 

“మీనన్‌వైట్‌. రైల్వేగార్డ్‌ లైన్స్‌, క్వార్టర్‌ నెం. 286.” 

“థాంక్స్‌. మీ వయస్సు?” 

“అబద్ధం చెబితే అరెస్టు చేస్తారా?” అడిగింది నవ్వుతూ. సార్టంటు కూడా 
నవ్వాడు. “నిజానికి యిరవై ఆరు” అన్నది ఆమె. 

“సాయంకాలం నించీ మీరు ఈ గదిలోనే వున్నారా?” 

గ్లోరియా తలవూపి “అయిదు గంటలకి యింటికి వచ్చాను. అప్పట్నించీ 
కదలలేదు” అన్నది. 

సార్టంటు ఓసారి గదంతా చూసి “మీకు జీతం ఎంత ఇచ్చేవారు?” 
అడిగాడు. 


40 కొమ్మూరి సాంబశివరావు 


గ్లోరియా కూడా ఒకసారి గదంతా చూసి “నూటయిరవై రూపాయలు, 
సార్టంట్‌! ఇవన్నీ ఆ జీతంతో ఎలా వచ్చాయా అని అనుమానపడుతున్నారా? 
అబద్ధం ఎందుకు చెప్పడం! ఇవన్నీ (ప్రెజెంటేషన్స్‌. నేను పనిచేసిన కంపెనీ 
యజమాని చిన్నకొడుకు యిచ్చాడు. నన్ను తీసెయ్యడానికి రిట్రెచ్‌మెంట్‌ 
కాదు కారణం” అన్నది కోపంగా. 

సార్టంటు లేచి “థాంక్యూ. ఇంకా ఏమైనా అడగవలసి వుంటే తర్వాత 
వస్తాను” అన్నాడు. 

“ఆ చిన్నకొడుకుని ఏదో పనిమీద విదేశాలకు పంపించేశారు” అన్నది 
ఆమె లేచి నిలుచుంటూ. _ 

గ్లోరియా వైట్‌ వలపులో యిరుక్కున్న తర్వాత విదేశాలకు వెళ్ళినా ఆ 
మైకం వొదులుతుందా అని అనుకుంటూ స్మార్టంటు వసారాలోకి వెళ్ళి తలుపు 
మూశాడు. 

గ్లోరియా వైట్‌ లేచివెళ్లి తలుపు గడియపెట్టింది. డ్రెస్సింగ్‌ గౌను జేబులోంచి 
రుమాలు తీసి నుదుగు తుడుచుకుంది. సార్దంటు గదిలో వున్నప్పుడు ఆమె 
పెదవులమీద వున్న చిరునవ్వు యిప్పుడు లేదు. కళ్ళల్లో ఆ చిరునవ్వు 
మాయమైపోయింది. లోపల గదిలోకి వెళ్ళింది. అలమారులో నుంచి పెద్ద 
సీసా త్రీసి అడుగున వున్న ద్రవాన్ని చూడగానే సీసా తలకిందులా పట్టుకుంది. 
అటువైపునకూడా కార్మున్నది. గాజుగ్లాసులోకి బంగారం రంగు బ్రాందీ కాస్త 
పోసుకుని, నీళ్ళు కలపకుండా అలాగే గడగడ తాగేసింది. మళ్ళీ కారు 
పెట్టి, స్కూ బిగించి సీసా అలమారులో పెట్టి, హాల్లోకి వెళ్ళి సోఫాలో 
పడుకున్నది. కాస్త మత్తుగా వుంది ఆమెకి. సిగిరెట్‌ వెలిగించి సార్దంటుని 
తలుచుకుని తనలో తను నవ్వుకున్నది. 

ఎవరో తలుపు తట్టిన చప్పుడయ్యేసరికి గ్లోరియా ఉలిక్కిపడి లేచి కూర్చుని 
“ఎవరు?” కేకవేసింది. 

“నేనే!” బయటనించి ఒక మొగకంఠం పలికింది. 

గ్లోరియా కనుబొమలు చిట్లించి విసుగ్గా లేచి వెళ్ళి తలుపు తీసి “ఇప్పుడు 
ఎందుకు వచ్చావ్‌?” అడిగింది తలుపుకి అవతల నిలుచున్న మనిషిని. 

అతను చటుక్కున లోపలికి అడుగువేసి తలుపు మూసి “అర్జంటుగా 


మాట్లాడాలి” అన్నాడు. 


















“తరుచూ యిలా రావద్దని నీకెన్నోసార్లు చెప్పాను. ఎప్పుడో నిన్నూ నన్నూ 
కూడా పట్టిస్తావు” అన్నది గ్లోరియా సోఫాలో పడుకుంటూ. 

“టెలీఫోన్‌ పెట్టుకోమంటే పెట్టుకోవు. ఇక్కడికి రాకుండా ఎలా 
మాట్లాడటం?” అడిగాడతను కోపంగా. 

గ్లోరియా వెక్కిరింపుగా చూసింది. “టైపిస్టు పిల్లని. నూటపాతిక జీతం. 
ఆ ఉద్యోగమూ లేదు యిప్పుడు. రెండువేలు యిచ్చి టెలిఫోన్‌ పెట్టుకుంటే 
ఎవరికయినా అనుమానం రాదా? పిచ్చిపిచ్చిగా మాట్లాడక. ఎందుకు వచ్చావ్‌ 
యిప్పుడు?” అడిగింది. 

తలుపు దగ్గిర నిలుచున్న అతను సోఫాల మధ్యకు వచ్చి గోరియాకి 
ఎదురుగా నిలుచున్నాడు. సోఫాలో పడుకున్న ఆమెవొంటిని కళ్ళార్చృకుండా 
చూశాడు. అతనికి ముప్ఫయి ఏళ్ళుంటాయి. సన్నగా పొడుగ్గా వున్నాడు. 
పైకి దువ్వుకున్న క్రాఫింగు జుట్టు, తెల్లని పైజామా, తెల్లని షర్టు తొడుక్కున్నాడు. 
అతని రూపంలోకాని, ఆకారంలోకానీ విశిష్టత ఏమీలేదు. వీధిలో అటువంటి 
వాళ్ళు వందలకొద్దీ కనిపిస్తారు. 

“నీకు ఉత్తరం వచ్చింది” అన్నాడతను. 

“తే” అన్నది చెయ్యి జాపుతూ. 

అతను పైజామా జేబులోంచి ఒక కవరు తీసి ఆమె చేతికి అందిస్తూ 
ఆమె అరచేతిని తన వేళ్ళతో నిమిరాడు. 

గ్లోరియా లేచికూర్చుని, కవరు చింపి అందులోంచి ఒక కాయితం తీసింది. 
చివరివరకూ చకచక చదివింది. మరొకసారి చదివి, ఉత్తరం ఆష్‌ట్రేలో 
పదేసి, అగ్గిపుల్ల గీసి అంటించింది. ఉత్తరం మండుతుండగా కవరు కూడా 
అందులో పడేసింది. పూర్తిగా కాలిపోయేంత వరకూ మౌనంగా వాటి వేపే 
చూస్తూ కూర్చుని “ఇక నీవు వెళ్ళు” అన్నది అతనితో. అతను కదలలేదు. 
ఆమెని నిలువునా పరీక్షగా చూశాడు. చిన్న నవ్వు నవ్వాడు. తల విదిలించాడు. 

గ్లోరియా గట్టిగా సిగిరెట్‌ పొగ పీల్చి వొదిలి, “వెళ్ళవా?” అడిగింది. 

అతను మళ్ళీ తల విదిలించి “వెళ్ళను. చాలాకాలం కాచుకున్నాను. ఇక 
ఓపిక లేదు. కాచుకోవలసిన అవసరమూ లేదు” అన్నాడు. 

“ఎందుకు అవసరం లేదు?” 


“రమణారావు హత్య చేయబడ్డాడు కనక...” అన్నాడు నెమ్మదిగా. al 


42 కొమ్మూరి సాంబశివరావు 


గ్లోరియా అతని కళ్ళల్లోకి చూసి గ్రహించడానికి ప్రయత్నించింది. 

ఆవేశంతో మత్తుగా వున్న అతని చూపులలోంచి ఏమీ తెలుసుకోలేక 
పోయింది. 

అతని పేరు పెరుమాళ్‌. అది అసలుపేరో, మారుపేరో ఆమెకు తెలియదు. 
తను జఫర్‌ మాన్‌షన్స్‌లో ప్రవేశించిన మర్నాడు వచ్చి కలుసుకుని ఓ ఉత్తరం 
యిచ్చాడు. ఎవరో యివ్వమని చెప్పారన్నాడు. తీరా తను చింపి చూస్తే అది. 
111 యిచ్చిన ఉత్తరం. అప్పట్నించీ 111 దగ్గిరనించి ఉత్తరాలు ఇతనే 
తెచ్చి యిచ్చేవాడు. అతడు తెచ్చి యిచ్చిన కవర్లలో డబ్బుకూడా వుండేది. 
తను జవాబు వ్రాసి అతనికే యిచ్చేది. అతనే 111కి వాటిని అందజేసేవాదు. 
పెరుమాళ్‌ తనని ఓరకంట చూడడం, ఆ చూపులలో తన వొంటిమీద బట్టలు 
వొలిచి చూడడానికి ప్రయత్నించడం, ద్వందార్భాలతో మాట్లాడడం, 
అనవసరంగా తనని ముట్టుకోవడం అన్నీ యధాతధంగా యిదివరకంతా 
జరిగాయి. అతనితో వైరం దేనికని తను వూరుకుంటూ వచ్చింది యిన్నాళ్ళు. 

నీతిమీద, నైర్మల్యంమీద గ్లోరియాకి గౌరవం వుండి కాదు పెరుమాళ్‌ని 
దూరంగా అట్టే పెట్టింది. వివేకం వల్ల. అడిగిన మగాడికల్లా లొంగిపోతే, - 
తన అందం, తన వొంటిసొంపు నాలుగు రోజుల్లో మాయమవుతుంది. 111 
అడిగితే తప్పదు. కాని 111 తరపున పనిచేస్తున్న ప్రతివాడూ అడిగితే ఎలా? 
అందుకే తను అలాంటిది కాదని ఆ ముఠా వాళ్ళందరికీ తెలియాలని 
పెరుమాళ్ళని ఎక్కువ చనువు తీసుకోనివ్వలేదు. అంతేకాక పెరుమాళ్‌ అంటే 
తనకు ఏదో అసహ్యం కూడా వుంది. అతన్ని తదేకంగా చూస్తోంది అతని 
వైపు గ్లోరియా. ఆవేశంతో మత్తెక్కి వున్నాడు. ఒక సీసా బ్రాందీ కన్న ఎక్కువ 
మత్తెక్కిస్తుంది యీ వాంఛ. ఈ స్థితిలో ఏ అఘాయిత్యమైనా చేస్తాడు. ఇతనికి 
లొంగిపోవడమా? గ్లోరియా వొంటిమీద జెర్రులు పాకినట్లయింది. 

“గెటవుట్‌!” అన్నది పళ్ళు బిగించి. 

అతను కదలలేదు. 

“పోనీ పాపం అని నీ ప్రవర్తన గురించి యిదివరలో 111కి ఎన్నడూ 
ఫిర్యాదు చెయ్యలేదు. రేపే తెలియజేస్తాను” అన్నది కోపంతో. 

“ఆ ఉత్తరం నేనే ఇవ్వాలిగా!” అన్నాడు అతను నవ్వుతూ. 

“ఇస్తావు. 111కి యివ్వకుండా వుండటానికి నీకెన్ని గుండెలున్నాయి?” 








నెం, E11 483 


“మొండివేషం చెయ్యక గ్లోరియా! నీమీద యింతవరకు ఏ మొగాడి చెయ్యో 
పడలేదంటే నేను నమ్మను.” 

“నా యిష్టమొచ్చిన మొగాళ్ళ చేతులు పడతాయి. నీ చెయ్యి మాత్రం 
పడదు. గెటవుట్‌.” 

అతను ఒక అడుగు ముందుకు వేశాడు. గ్లోరియా సోఫామీంచి పరుపు 
పక్కన వున్న సందులోకి చెయ్యి పోనిచ్చి చటుక్కున పిస్తోలు తీసింది. దాన్ని 
చేతిలో ఆడిస్తూ “గెటవుట్‌” అన్నది మళ్ళీ. 

“నన్ను కాల్చి చంపే ధైర్యం వుందా?” అడిగాడు అతను 

“ఒకసారి కాదు. నీ వొళ్లంతా తూట్లు పడేట్లు కాలుస్తాను అడుగు ముందుకు 
వేశావంటే.” 

పెరుమాళ్‌ చటుక్కున వెనక్కి తిరిగాడు. మళ్ళీ గ్లోరియావైపు చూఢకుండా 
తలుపు తెరుచుకుని బయటికి నడిచాడు. ఆయాసంతో ఊపిరి పీలుస్తూ 
తలుపు లోపల గడియ పెట్టి గ్లోరియా సోఫాలో పడుకున్నది. 

8 

పైజమా, షర్టు, పైన వేస్టు కోటు. పక్కకు దువ్వుకున్న జుట్టు, రిమ్‌లెస్‌ 
కళ్ళద్దాలు, చేతిలో ఒక ఫైలు. అతను చకచక నడుస్తూ గ్రీన్‌ వేస్‌ రోడ్‌లోకి 
తిరిగాడు. వెనక్కి చూడలేదు. పక్కలకీ చూడటంలేదు. చాలా అవసరమైన 
పనిమీద వెళుతున్నట్లు అతి చురుకుగా నడుస్తూ చటుక్కున ఒక బంగళా 
ముందు ఆగాడు. 

“షేక్‌ రహమాన్‌గారి ఇల్లు ఇదేనా?” అడిగాడు గేటు జవాన్ని. 

గేటు జవాను తలవూపాడు. 

“అయ్యగారు వున్నారా?” 

గేటు జవాను మళ్ళీ తల వూపాడు. ఆ యువకుడు చకచకా లోపలికి 
నడిచాడు. మామూలు పరిస్థితులలో అయితే గేటు జవాను ఎవర్నీ లోపలికి 
వెళ్ళనివ్వడు. కాని రహమాన్‌ ఎలక్షన్‌కి పోటీ చేయడానికి నిశ్చయించి 
నప్పట్నించీ ఎవర్నీ అటకాయించవద్దనీ, ఎవరు తనతో పనుండి వచ్చినా 
తిన్నగా లోపలికి పంపమని రహమాన్‌ జవానుకి చెప్పాడు. 


ఆ యువకుడు వసారా మెట్లు ఎక్కి ఆగాడు. వసారాలో బెంచీలమీద 


కూర్చుని నోటుపుస్తకాలలో ఏదో రాసుకుంటున్న యిద్దరు యువకులు ఆ 
వచ్చిన యువకుడ్ని చూసి తలలెత్తారు. నాం 


_ "CTS 















44 కొమ్మూరి సాంబశివరావు 


“ఎవరు కావాలి?” అడిగాడు ఒకతను. 
“షేక్‌ రహమాన్‌గారు.” 
“మీ పేరు?” 
“దివాకర్‌.” 
“ఏం పని?” 
“ఆయనతో మాట్లాడాలి.” 
“ఆయన స్నానం చేస్తున్నారు, ఆలస్యం అవుతుంది.” 
“కాచుకుంటాను” అంటూ దివాకర్‌ బెంచీమీద కూర్చున్నాడు. ఒ 
యువకుడు లోపలికి వెళ్ళి రెండు నిముషాల్లో తిరిగివచ్చి దివాకర్ని ఎగాదిగ 
చూసి మళ్ళీ తన నోటుపుస్తకంలో రాసుకోవడం ప్రారంభించాడు. దివాకర్‌ 
దినపత్రిక తెరిచి చదువుతూ ఓపిగ్గా కాచుకున్నాడు. అరగంట తర్వా 
లోపల్నించి నౌఖరు వసారాలోకి వచ్చి ఒకసారి దివాకర్ని పరీక్షగా 
“మీ. పేర్కు వచ్చిన పని వ్రాసి యివ్వండి” అన్నాడు. 
దివాకర్‌ ఫైలులోంచి చిన్న కాగితంముక్క తీసి “ఆర్‌, దివాకర్‌. ప్రత్యక్షంగా 
మాట్లాడాలి” అని వ్రాసి యిచ్చాడు. అయిదు నిముషాలలో నౌఖరు తిరిగివ 
“రండి” అని పిలిచాడు. నౌఖరు వెనకే దివాకర్‌ హాల్లోకి వెళ్లాడు. హాలుపక్మన 
వున్న చిన్నగదిలోకి తీసుకువెళ్ళాడు నౌఖరు. గదిమధ్య ఫానుకింద నాలుగు 
కుర్చీలు వేసి వున్నాయి. ఒక కుర్చీలో షేక్‌ రహమాన్‌ కూర్చునున్నాడు. 
దివాకర్‌ నమస్మారానికి ప్రతి నమస్మారం చేసి “రండి, కూర్చోండి” అని 
ఆహ్వానించాడు. 
దివాకర్‌ రహమాన్‌కి ఎదురుగా కుర్చీలో కూర్చుని గొంతు సవరించుకుని 
| “ఎలక్షన్‌ ప్రచారం నా వృత్తి. నాతో కలిసి పనిచేసే యువకులు యాభైమంది 
వున్నారు. ఏ మీటింగయినా సరే బ్రహ్మాండంగా జరిపించగలం. పూల 
దండలకు, చప్పట్లకు కొరత లేకుండా కంట్రాక్టు తీసుకుంటాము. న 
మీటింగయినా మేము ఎంత జయప్రదం చేయగలమో, తలుచుకుంటే అంత 
అభాసు అయి, అల్లరితో, గోలతో, సోడా సీసాలతో చెల్లాచెదరయేట్లు 
చేయగలం. నా అవసరం మీకేమైనా వుంటుందేమో కనుక్కునేందుకు వచ్చాను” 
షేక్‌ రహమాన్‌ కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు దివాకర్‌. 
షేక్‌ రహమాన్‌ పెదిమలమీద చిరునవ్వు వెలిసింది. వేళ్ళకొనలతో 
వులమీద పడుతున్న జుట్టు సర్దుకున్నాడు. దివాకర్ని అపాదమస్తకమూ' 








నెం.121 















పరీక్షగా చూశాడు. “చూడడానికి మీరు అంత ఘనులుగా లేరే” 
నవ్వుతూ. అ 
దివాకర్‌ కూడా నవ్వి“అంత ఘనంగా కనిపించడం 
అందుకే మా జట్టుకి నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు” 
షేక్‌ రహమాన్‌ తలవూపి “ఆల్‌రైట్‌! మీ సహాయానికి మీ 
యివ్వవలసి వుంటుంది?” అన్నాడు. 

“మీటింగును బట్టి, జనాన్నిబట్టి నిర్ణయిః 
ప్రాంతాలలోని జనాన్ని బెదిరించి ఓట్లు మీకే ౩ 

“థాంక్సు. ఎంత యివ్వవలసి వ 
చెప్పండి” అన్నాడు రహమాన్‌. 

దివాకర్‌ ఓసారి గది నలుః 

“పదివేల రూపాయలు యివ్వాలి. & 
నెమ్మదిగా. క! 

షేక్‌ రహమాన్‌ పకపక నవ్వాడు. “ఈ ఏ 
అడిగాడు. శ 
దివాకర్‌ భుజాలు చరిచాడు. “ఏమో! మంత్రి 
సంపాదించవచ్చు. ఇతరత్రా పరపతి ఉపయోగించి లంచా 
అన్నాడు. ణే 

“మీరీ వృత్తిలో ఎన్నాళ్ళనించీ వున్నారు?” అడిగాడు 

“చాలాకాలంనించీ, ఏం?” 

“ఎన్నడన్నా ఎవరయినా మీకంత డబ్బు యిచ్చారా?” 

“పదివేలంటే మీకు చాలా ఎక్కువగా వుంది. మేము యాభైమంది 
వున్నాము. మనిషికి రెండు వందలకన్నా ముట్టదు. అల్లరి చేస్తున్నప్పుడో, 
సోడాసీసాలు పగలకొడుతున్నప్పుడో పట్టుకుని లాకప్‌లో పడేయవచ్చు. దెబ్బలు 
తగలవచ్చు. కష్టాలు చాలా వున్నాయి” అన్నాడు దివాకర్‌. 

నౌఖరు రెండు గ్లాసులలో నిమ్మకాయ రసం తెచ్చి దివాకర్‌కీ, రహమాన్‌కి 
చెరొక గ్లాసు యిచ్చి వెళ్ళిపోయాడు. 

“తీసుకోండి” అన్నాడు రహమాన్‌ దివాకర్‌తో. షర్బత్‌ చప్పరిస్తూ “మిష్టర్‌ 
దివాకర్‌! నీలాటివారు డేశానికి చీడపురుగుల్లాంటివారు. ఏ ఉద్దేశ్యంతో, ఏ 


46 కొమ్మూరి సాంబశివరావ్ర 














మీలాటివారు దేశానికి ద్రోహం చేస్తున్నారు. ప్రజలకి హితులు, ప్రజాసేః 
పరాయణులు అయినవారు ఎన్నుకోబడితేనే దేశానికి ముక్తి. మీలాంటి 
గూండాల సహాయంతో మీకన్నా పెద్ద గూండాలు ఎన్నుకోబడిననాడు దేశ 
అధోగతి పాలవుతుంది. మీ సహాయం నాకు అనవసరం. మీకు చిల్లిగవ 
యివ్వను. నా మీటింగులు రభస చెయ్యడానికి ప్రయత్నించారా మిమ్మల్తి 
జైల్లో పెట్టిస్తాను. ఇప్పుడే పోలీసులకి మిమ్మల్ని గురించి రిపోర్టు చేయదలుచ 
కున్నాను. మీరుగానీ మీ అనుచరులుగానీ, నా మీటింగులకు వచ్చి అల్ల 
చేశారా తగిన శాస్తి జరుగుతుంది. గెటవుట్‌!” అన్నాడు రహమాన్‌. 
“తర్వాత చింతిస్తారు.” 
“గెటవుట్‌” అన్నాడు మళ్ళీ షేక్‌ రహమాన్‌ కోపంగా. 
దివాకర్‌ లేచి గదిలోంచి బయిటకి నడిచాడు. తలవంచుకుని వసారా 
మెట్లు దిగాడు. చకచక వీధిలోకి వెళ్ళాడు. ఆలోచిస్తూ పరధ్యాన 
నడుస్తున్నాడు. 
కథ అడ్డం తిరిగింది. పాచిక పారలేదు. చాలా ఆలోచించి వేసిన పథకం 
అది. తర్వాత ఏం చేయాలి? జేబులోంచి సిగిరెట్టు పాకెట్‌ తీసి సిగిరెట్‌ 
వెలిగించాడు. మళ్ళా నడక ప్రారంభించాడు. 
“మిష్టర్‌ దివాకర్‌!” వెనకనించి నెమ్మదిగా ఎవరో పిలిచారు. 
దివాకర్‌కి వినిపించినా వినిపించనట్లు తనను కాదన్నట్లు ఆగలేదు. 
వెనకనించి ఎవరో వీపుమీద చెయ్యివేసి “మిష్టర్‌ దివాకర్‌! మిమ్మల్నే” అన్నాడు. 
దివాకర్‌ చటుక్కున వెనక్కి తిరిగి “ఎవరు?” అడిగాడు. 
ఆరడుగుల పొడుగున్నాడు ఆ మనిషి. దివాకర్‌కన్నా మూడు అంగుళాల 
పొడుగు, కండలు తిరిగిన వొళ్ళు, పెద్దచేతులు, తెల్లని పాంటు, తెల్లని షర్టు 
వేసుకున్నాడు. ముప్ఫయి ఏళ్ళకి మించి వుండవు. 
“మీ పేరు దివాకర్‌ కదూ! నేను నా పేరు చెప్పినా మారుపేరు చెపుతాను. 
కనుక పేరెందుకులెండి? మీతో మాట్లాడాలి” అన్నాడు ఆ మనిషి, 
“అయితే మిమ్మల్ని ఏమని సంబోధించాలి?” అడిగాడు దివాకర్‌ నవ్వుతూ. 
“మీ ఇష్టం. 111 అని పిలవండి.” 


HE 47 


మన్నది. రక్తం ఒక్కసారిగా గుండెల్లో పరిగెత్తింది. 
0౦ 111 గమనించకుండా గట్టిగా సిగిరెట్టు 
! ఎందుకు నన్ను పిలిచారు?” అడిగాడు. 






చల 







్పనుగా! మీతో మాట్లాడాలి” అన్నాడు 111, 

“మాట్లాడండి” 

“ఇక్కడా? నడివీధిలోనా? నో! పదండి” అన్నాడు అతను. 

ఇద్దరూ కలిసి కొంతదూరం నడిచారు. 

“నేను మీకెలా తెలుసు?” అడిగాడు దివాకర్‌. 

“ప్రశ్నలు అడగకూడదు. అడిగినా నిజం చెప్పను. మిమ్మల్ని నేనూ ప్రశ్నలు 
అడగను. సరేనా?” అని 111 నవ్వాడు. 

బస్‌స్టాండ్‌ దగ్గిర ఆగాడు 111. దివాకర్‌ అతని పక్కనే నిలబడ్డాడు. 
తనిక మాట్లాడకూడదనీ, 111నే మాట్లాడనివ్వాలనీ మనస్సులో తీర్మానించు 
కున్నాడు. బస్సు రాగానే ఇద్దరూ ఎక్కారు. 111 బ్రాద్వే చేరుకోగానే దిగమని 
దివాకర్‌కి సంజ్ఞ చేశాడు. బ్రాద్వేలో కొంచెందూరం నడిచి, లోన్‌ స్క్వేర్‌ 
పార్ములోకి దారితీశాడు 111. 

చేతిబళ్లవాళ్ళు, లారీ డ్రైవర్లు, పనీ పాటా లేని కుర్రాళ్ళు, రేస్‌ పుస్తకాలు 
తదేకంగా చూస్తున్న మధ్య కుటుంబీకులు, ఆఫీసులకు భోజనాలు తీసుకువెళ్ళే 
ముసలమ్మలూ పార్కులో అక్కడక్కడ వున్నారు. ఖాళీగా వున్న ఒక సిమెంట్‌ 
సోఫామీద కూర్చున్నారు. 111 “మీకు పదివేల రూపాయలు కావాలా?” 
అడిగాడు దివాకర్శి. 

దివాకర్‌ నవ్వి “ఎవరయినా ఇచ్చేటట్లుంటే పదివేలేం పదిలక్షలు కావాలి” 
అన్నాడు. 

111 దివాకర్ని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ “పదివేలు ఇస్తే షేకరహమాన్‌ 
మీటింగులు జయప్రదంగా జరిపిస్తారు. తతిమ్మా వారి మీటింగులలో గోలచేసి 
రభస చేస్తారు. కొన్ని ప్రాంతాల వోటర్లను నయానో, భయానో తీసుకువచ్చి 
రహమాన్‌కి ఓట్లు వేయిస్తారు. అవునా?” 

దివాకర్‌ తలవూపి “మీకెలా తెలుసు? రహమాన్‌ చెప్పాడా?” అడిగాడు. 

దివాకర్‌ ప్రశ్నకు జవాబు చెప్పకుండా “మీకు ఆ సొమ్ము ఇప్పించే బాధ్యత 
నేను తీసుకుంటాను. మీరు చేస్తానన్న పనులు చేస్తారా?” అడిగాడు 111. 

















కొమ్మూరి సాంబశివరాః ప్ర 


నాలుగురోజులున్నాయి. రోజ 
రోజున తతిమ్మా రెండువేలూ ఇస్తాను. నమ్మకమేనా?” అడిగాడు. 

“ఓహో! రిజల్టునుబట్టి సొమ్ము ఇస్తారన్నమాట! దటీజ్‌ ఆల్‌రైట్‌” అన్నాడు 
దివాకర్‌. 

“ఈ ఏర్పాటు గురించి మీరు షేక్‌ రహమాన్‌తో చెప్పవలసిన అవసరం 
లేదు. ఆయనకీ, యీ ఏర్పాటుకీ సంబంధం లేదనే అనుకోవచ్చు” అన్నాడు 
111: 

“ఓహో! అలాగా!” అన్నాడు దివాకర్‌. 

111 జేబులోనించి పదిరూపాయల నోటు ఒకటి తీసి, దివాకర్‌కి ఇచ్చి 
“వెంటనే పారడయిజ్‌ థియేటర్‌కి వెళ్ళి బాల్మనీ టిక్కెట్లు రెండు రిజ ర్స్‌ 
చెయ్యండి. మధ్యాహ్నం ఆట మొదలుపెట్టేముందు వెళ్ళి మీ సీటులో 
కూర్చోండి. రెండవ టిక్కెట్టు గేటుదగ్గిర మనిషికిచ్చి, మీకోసం గ్లోరియా అనే 
స్రీ వస్తుందనీ, లోపలికి తీసుకువచ్చి మీ పక్కన కూర్చోపెట్టమనీ చెప్పండి. 
ఆమె మీకు డబ్బు ఇస్తుంది” అన్నాడు 111. 

“డబ్బు ఇవ్వడానికి ఇంత తతంగం దేనికి?” అడిగాడు దివాకర్‌. 

“అది సా వ్ఫడ్డతి మరొకసారి హెచ్చరిన్తున్నాను. ఎట 
పరిస్థితులలోను షేక్‌ రహమాన్‌తో యీ ఏర్పాటు గురించి 
అసలు ఆయన్ని కలుసుకోకండి. పదండి” అన్నాడు 111, - 

“ఇప్పుడు ఎక్కడికి?” అడిగాడు దివాకర్‌. p 

“బస్‌స్టాండ్‌కి” అని 111 బ్రాద్వే బస్‌స్టాంద్‌కి దారి తీశాడు. “మీరు 
యీ బస్సు ఎక్కి మౌంటురోడ్లో దిగి, సినిమాకి టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకోండి” 
అన్నాడు. 

దివాకర్‌ తలవూపి బస్‌ ఎక్కాడు. బస్‌ కదిలి కొంచెం దూరం వెళ్ళిన 

- తర్వాత 111 పేవ్‌మెంట్‌మీద జనంలో కలిసిపోయాడు. బ్రాడ్వే బస్‌స్టాంద్‌కి 
| మూడు నిముషాలలో వచ్చి చూశాడు కాని 111 ఆ ప్రాంతాల ఎక్కడా 





49 


9 





హమాన్‌కి ఆ వాటాలలో వున్నవాళ్ళెవరితో సంబంధం వున్నా అది సులభంగా 

బయటపడకుండా జాగ్రత్తపడతాడు. షేక్‌ రహమాన్‌ విషయం మర్చిపోయి 
ఇతరత్రా మీరీ కేసును దర్యాప్తు చెయ్యండి. ఆ బిల్జింగులో వున్నవాళ్ళివరో 
రమణారావును హత్య చేసి వుండాలనేది నిశ్చయం. హత్య చేసిన మనిషి 
రమణారావుకంటే భారీగా వున్న మనిషేనని నిశ్చయం. స్త్రీ అయివుండడానికి 
' వీలులేదు. ఈ సూచనలు దృష్టిలో వుంచుకుని ఆయా వాటాలలో వున్నవాళ్ళను 
గురించి ఆరాతీయండి” అన్నాడు యుగంధర్‌. 

“ఇదిగో జాబితా! వాళ్ళ పేర్లు, ఆనవాళ్ళు, వృత్తులు, ఉద్యోగాలు, తదితర 
వివరాలు సేకరించాను” అంటూ ఇన్‌స్పెక్టర్‌ యుగంధర్‌కి ఒక కాగితం 
ఇచ్చాడు. 

యుగంధర్‌ ఆ కాగితంమీద వ్రాసి వున్న పేర్లు నింపాదిగా చదివాడు. 
“పి భద్రయ్య. ఇ. పెరుమాళ్‌, అన్వరుద్దీస్‌, ఎస్‌, ఎస్‌. స్మిత్‌, రామకృష్ణ... ఈ 
అయిదుగుర్ని గురించీ జాగ్రత్తగా ఆరాతీయండి. ఎందుకయినా మంచిది 
వీళ్ళమీద నిఘా పెట్టండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళేదీ, ఎవరితో మాట్లూడేదీ, 
ఎప్పుడు తిరిగి ఇంటికి వచ్చేదీ కనిపెట్టి వివరంగా రిపోర్టు చేయమని మీ 
ఉద్యోగులకి చెప్పండి” అన్నాడు యుగంధర్‌. 

ఇన్‌స్పెక్టర్‌ తలవూపి “ఆ ఏర్పాటు ఇదివరకే చేశాను. రమణారావుకన్నా 
అన్నాడు. 4 

“గుడ్‌! ప్రస్తుతానికి మనం చేయగలిగింది అంతే” అన్నాడు యుగంధర్‌ 

ఇంతలో బల్లమీద టెలిఫోన్‌ గణగణ మోగింది. 

“హల్లో!” అన్నాడు రిసీవర్‌ అందుకుని యుగంధర్‌. 

పదినిముషాలపాటు అవతలవాళ్ళ మాటలు విని “గుడ్‌! నేను వస్తాను” 
అని రిసీవర్‌ పెట్టేశాడు. ఇన్‌స్పెక్టర్‌ యిచ్చిన కాగితం మరొకసారి చదివి 


















50 కొమ్మూరి సాంబశివరావు 


చిరునవ్వు నవ్వి స్పెక్టర్‌! కేసు ముందుకు సాగుతోంది. ఫర్వాలేదు” 
అంటూ రివాల్వింగ్‌ bee 2. లేచాడు. 
“అంటే?” అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ ఆత్రుతతో. 
“ఇప్పుడు కాదు, తర్వాత చెపుతాను. అన్నట్లు మిస్‌ ప్రేమ ఎలా వుంది?” 
అదిగాడు యుగంధర్‌. 
“నింపాదిగా వుంది. ఇవాళో, రేపో ఆస్పత్రినుంచి డిశ్చార్చి చేస్తారు.” 
“మిస్‌ ప్రేమని ఓ కంట కనిపెడుతూ వుండాలి. అపరిచితులు ఎవరూ 
ఆమెను ఒంటిగా కలుసుకోకుండా ఏర్పాటు చెయ్యండి” అన్నాడు య . 
“ఎందుకు?” అడిగాడు ఇన్‌స్పెక్టర్‌. 
“మిస్‌ ప్రేమ ప్రమాదంలో వుందనుకుంటాను.” : 
“ఇంకా ప్రమాదమేమిటి? రమణారావు ఇచ్చిన కవరు కాలిపోయింది. 
కదా?” 
“కాలిపోయిందని శత్రువులకి ఏం తెలుసు? ప్రేమ తన దగ్గిరే దాచుకున్న 
దని అనుమాన వ నిజానికి ఆ కవరు కాలిపోయిందని మనకు మాత్రం 
ఏం తెలుసు? (ప్రేమ ఏదో పుస్తకంలో దాచిపెట్టానన్నది. పుస్తకాలన్నీ 
కాలిపోయాయి కనుక ఆ కవరూ కాలిపోయిందని మనం అనుకునా 
ప్రేమ ఆ కవరు ఇంకెక్కడో దాచివుండవచ్చుగా!” 
“నిజమేననుకోండి. కాని అబద్ధం చెప్పవలసిన అవసరం ఏ 
ప్రేమకి? ఆ కవరు తన దగ్గిరే వుంటే మనకు ఇచ్చేది, రమణరావుని హత్త 
మనిషి పట్టుబడాలని ఆమెకు మాత్రం వుండదా?” అన్నాడు 
“ఇన్‌స్పెక్టర్‌! ఎవరుగాని అబద్దాలు ఎందుకు చెబుతారో కారణ న్ని 
సందర్భాల్లోనూ మనం వూహించలేం. కొందరు స్వార్థంతో, మరికొందరు 
అకారణంగానూ అబద్దాలు చెపుతారు. నిజం నిర్ధారణగా తెలిసేంతవరకూ. ( 
ఏదీ యిదమిద్ధమని నిశ్చయించకూడదు. నేనిక వస్తాను” అని యుగంధర్‌ 
బల్లసొరుగు లాగి అందులోంచి పిస్తోలు తీసి జేబులో వేసుకున్నాడు. 


10 


చెవులు గింగురుమనేటట్లు సినిమాపాట రికార్డు వినబడుతోంది. జనం 
గా ఒకర్ని ఒకరు తోసుకుంటూ లోపలికి వస్తున్నారు. కింద క్లాసులు, 
యాయి. పై క్లాసులలో కూడా అక్కడక్కడ మాత్రమే కుర్చీలు ఖాలీగా 








' ఉడుకులామ్‌ సువానన ఘుమఘుమ ' 


నెర, 111 51 


వున్నాయి. దివాకర్‌ జేబులోంచి సిగిరెట్‌ పాకెట్‌ తీసి, సిగిరెట్‌ లాగి, పెదిమల 
మధ్య పెట్టుకుని సినిమా హాలులో సిగిరెట్‌ తాగకూడదని జ్ఞాపకం వచ్చి 
చటుక్కున తీసేశాడు. నిముషానికోసారి మిస్‌ గ్లోరియా కోసం వెనక్కి తిరిగి 
తలుపు వైపు చూస్తున్నాడు. ఆమె ఎలా వుంటుందో! చిన్నదో, పెద్దదో, 
అందమైనదో, అనాకారో! తలుపు తెర తెరుచుకుని లోపలికి అడుగుపెట్టే 
ప్రతి స్త్రీని పరకాయించి చూస్తున్నాడు. గంట కొట్టారు. దీపాలు ఆరిపోయాయి. 
న్యూస్‌రీల్స్‌, డాక్యుమెంటరీలు చూపిస్తున్నారు. దివాకర్‌ మనస్సు, దృష్టి తెరమీద 
లేవు. అరగంట అయింది. న్యూస్‌ రీల్సు పూర్తి అయాయి. అసలు సినిమా 
ప్రారంభించారు. దివాకర్‌ అసహనంతో కుర్చీలో అటూ యిటూ కదులు 
తున్నాడు. టి! ' 
టార్చిలైటు వెలుగు చూపిస్తూ గేటుదగ్గిర మనిషి ఎవర్నో దివాకర్‌ 
వైపు తీసుకొస్తున్నాడు. దివాకర్‌ కదలకుండా కూర్చున్నాడు. తన 
ఆమె కూర్చున్నది. గేటుదగ్గిర మనిషి వెళ్ళిపోయాడు. తె! 
రసవత్తరమైన సన్నివేశం చూస్తూ హాల్లో జనం నిశ్శబ్దంగా 
పక్కకి తిరిగి ఆమెని చూశాడు. చీకట్లో ఆమె వ ుహ 
లేదు. కత్తిరింపు జుట్టు ఫ్యానుగాలికి ఎగిరి అశ 



















కొమ్మూరి సాంబశివరాక 


దివాకర్‌ వెనకకి జారగిలబడి చేతిగడియారం చూసుకున్నాడు. ఇంక 
ముప్పావుగంట అయినా ఆ సినిమా చూడాలి అని తేలింది. మనస్సు తెరమీః 
లగ్నం చేశాడు. ఇంటర్వెల్‌ ఇచ్చారు. జనం సందడిగా బయటికి వెళ్తున్నార 
హాల్లో దీపాలు వెలిగాయి. దివాకర్‌ పక్కకి తిరిగి మిస్‌ గ్లోరియాని ప 
చూశాడు. అందంగా వుంటుందని ముందే అనుకున్నాడు కాని వొ 
వేడెక్నేటట్లు అంత అందంగా వుంటుందని అతను వూహించలేదు. ఆ 
లేచింది. అతనూ లేచాడు. వసారా లోపలికి వెళ్ళారు. అప్పుడు అతన్‌ 
పరీక్షగా చూసి, తల ఆడించి “కరెక్టు” అన్నది. | 

“ఏమిటి కరెక్టు?” అడిగాడు దివాకర్‌. 

“ఆనవాలు.” 

“వెళదామా?” 

“ఎక్కడికి?” అడిగిందామె. 

“పని ముగించుకోడానికి.” 

ఆమె నవ్వింది. “ఎక్కడికో వెళ్ళడం అనవనరం. మళ్ళీ సినిమా 
ప్రారంభించగానే యిచ్చేస్తాను” అన్నది. 

గంట కొట్టారు. జనం హాల్లోకి హడావిడిగా వెళుతున్నారు. దివాక 
గ్లోరియా తమ స్థానాలలో కూర్చున్నారు. అడ్వర్టయిజ్‌మెంటు స్లం 
చూపిస్తున్నారు. జనం ఇంకా సర్దుకు కూర్చుంటున్నారు. అసలు సిని 
ప్రారంభం అయింది కాసేపట్లో. J గ 

గ్లోరియా దివాకర్‌మీద చెయ్యివేసింది. అతను ఆమెవైపు తిరిగాడు. 
హ్యాంద్‌బ్యాగ్‌ తెరిచి ఒక చిన్న పాకెట్‌ అతనికిచ్చింది. “లెక్కపెట్టుకోనవసరం 
లేదు. నమ్మవచ్చు” అన్నది నవ్వుతూ. న్‌ 

దివాకర్‌ ఆ పాకెట్‌ జేబులో పెట్టుకుని “థాంక్స్‌” అన్నాడు. 

“ఒకసారి రాకూడదూ?” అడిగింది. 


“ఎక్కడికి?” 
“నా ఇంటికి. మార్చిన్‌ బ్రాందీ ఇస్తాను.” 
“వస్తాను.” 
“ఎప్పుడు?” 


“పని అయిన తర్వాత” అని దివాకర్‌ లేచాడు. 





53 


నిట్టూర్చి “గుడ్‌లక్‌!” అన్నది. కాని ఆమె సీటులోంచి కదలలేదు. 
దివాకర్‌ ఈ సారాలోకి వెళ్ళాడు. టిక్కెట్‌ కౌంటర్‌ పక్కన నిలబడి సిగిరెట్‌ 
తాగుతున్న ఒక సిక్కు సిగిరెట్‌ కిందపడేసి, కాలితో రాసేసి, థియేటర్‌లోకి 
వెళుతూ దివాకర్‌ని ఢీ కొట్టుకున్నాడు.” 
“అయాం సారీ! వెరీ సారీ!” అంటూ సిక్కు థియేటర్‌లోకి వెళ్ళిపోయాడు. 
“దటీజ్‌ ఆల్‌రైట్‌!” అనేసి దివాకర్‌ థియేటర్‌లోంచి బయటికి వెళ్ళి 
థియేటర్‌కి కొంచెం దూరంలో ఒక వీధి దీపం కింద ఆగి, చేతిలో వున్నకాగితం 
మడత విప్పి చూశాడు. 1“ 
“పాతసత్రం పక్క మైదానంలో మీటింగ్‌ జరుగుతోంది. న. 
పదిహేనుమంది వున్నారు. త్వరగా వెళ్ళు” అని ॥ 
దివాకర్‌ టాక్సీని కేకవేశాడు. టాక్సీ కదల? 
వెళ్ళు.త్వరగా” అంటూ గ్లోరియా ఇచ్చిన పాకెట్‌ 
వందరూపాయల నోట్లకట్ట అది. . ఇ 
Fle 





కొమ్మూరి సాంబశివరాక్ష ్రు 



















వాళ్ళిద్దరూ నాలుగు అడుగులు వేసిన తర్వాత ఆ సిక్కు వాళ్ళ వె క్రే 
బయలుదేరాడు. పోస్టాఫీసు టాక్సీస్టాండు వద్ద వాళ్ళిద్దరూ ఆగారు. టాక్సీ ర 
లేవు. 

“కాసేపు వుంటే టాక్సీ వస్తుంది” అన్నాడు డేవిడ్‌: 

ఆమె తలవూపి “ఉండక చేయగలిగిందేమున్నది? నీకు పనివుంటే వెళ్ళు 
అన్నది. 
“కొంచెం అర్జంటు పనిమీదే వెళుతున్నాను. ఇదిగో!” అంటూ జేబులోంచి 
ఓ కవరు తీసి ఆమెకి ఇచ్చాడు. ఆమె ఆ కవరు తీసుకుని వెంటనే హ్యాండ్‌ 
తెరిచి అందులో పెట్టుకున్నది. 

“గుడ్‌నైట్‌!” అని డేవిడ్‌ జనంలో కలిసిపోయాడు. పది గజాల దూ 
నిలుచుని ఇదంతా చూసిన ఆ సిక్కు సందిగ్ధంలో పడ్డాడు. డే 
అనుసరించాలా? గ్లోరియాని వెంబడించాలా? ఆమె. 
తెలుసు. ఈ డేవిడ్‌ ఎవరో కనుక్కోవాలి అని తీర్మానించుకు 
చకచక నడిచాడు. 

డేవిడ్‌ బసోటా బిల్టింగ్‌ మలుపు తిరిగి, కాసినో థియేటర్‌ 
16 నెంబర్‌ బస్సుస్టాండు క్యూలో నిలుచున్నాడు. 
దేవిడ్‌ వెనక నిలుచున్న తర్వాత ఆ సిక్కుకూ 


111 ర్‌ర్‌ 


ుర్‌కి కొంచెం ముందు కుడివైపున వున్న ఓ సందులోకి తిరిగాడు 
విడ్‌ హైరోడ్‌ మీద ఆగిపోయాడు. ఆ సందులో జనం లేరు. తను 
$ వెళ్లితే డేవిడ్‌ గమనించి తీర్తాడు. తను అంతదూరం అతన్ని వెంబడించి 
రావటం నిప్ప్రయోజనమవుతుంది. వీధి చివర్న ఆగి చీకటిగా వున్నచోట 
౦దులోకి చూస్తున్నాడు. డేవిడ్‌ వెనక్కి తిరిగి చూడలేదు. త్వరగా 
నడవలేదు. ఈల వేసుకుంటూ, సిగిరెట్‌ కాలుస్తూ నింపాదిగా నడుస్తున్నాడు. 
అతను ఏ ఇంట్లోకి వెళ్ళేదీ చూస్తే, తర్వాత తను వెళ్లి ఆ ఇంటి నెంబరు 
గుర్తుపెట్టుకోవచ్చు అనుకున్నాడు సిక్కు కాని డేవిడ్‌ ఏ ఇంట్లోకీ వెళ్ళలేదు. 
వీధిచివరివరకూ వెళ్ళి వెనక్కి తిరిగాడు. నెమ్మదిగా నడుస్తూ మళ్ళీ హైరోడ్‌వైపు 
వస్తున్నాడు. తను అక్కడే నిలబడితే డేవిడ్‌ తనని చూస్తాడని భయపడి సిక్కు 
రోడ్‌కి అవతలి వైపున వున్న కిళ్ళీకొట్టు దగ్గిరకు వెళ్ళి సోడా తాగుతూ ఓ 
కంట డేవిడ్‌ని చూస్తున్నాడు. 

ఆ సందులోకి మరెవరో వెళ్ళారు. తలవంచుకుని ఆగకుండా చకచక 
నడిచి, డేవిడ్‌ పక్కకి వెళ్ళి చటుక్కున ఆగాడు ఆ మనిషి. డేవిడ్‌ జేబులోంచి 
అగ్గిపెట్టె తీసి ఇచ్చాడు అతనికి. అగ్గిపెట్టె తిరిగి యిచ్చేసి, ఆ మనిషి తన 
దారిన తను వెళ్ళిపోయాడు. డేవిడ్‌ అగ్గిపెట్టె తీసుకుని పాంటుజేబులో 
పెట్టుకున్నాడు. షర్టుజేబులోంచి అగ్గిపెట్టె తీసి ఇవ్వడం, అదే అగ్గిపెట్టె 
పాంటుజేబులో వేసుకోవటం ఆ సిక్కు గమనించాడు. అంతేకాదు, అగ్గిపెట్టె 
తీసుకుంటున్నప్పుడు డేవిడ్‌ అరచెయ్యి ముడవడం కూడా గమనించాడు. ఆ 
క్షణంలో సిక్కు మళ్ళీ కొత్తగా వచ్చిన మనిషిని వెంబడించడమా, లేక డేవిడ్‌నే 
వెంబడించడమా అనే సందిగ్ధంలో పడ్డాడు. కొత్తగా వచ్చిన మనిషిని 
వెంబడించాలంటే దేవిడ్‌ని దాటి వెళ్ళాలి కనుక డేవిడ్‌నే వెంటాడ నిశ్చయించు 
కున్నాడు. 

డేవిడ్‌ మళ్ళీ హైరోడ్‌ మీదికివచ్చి, రెండు నిముషాల పాటు పేవ్‌మెంటుమీద 
ఆలోచిస్తూ నిలుచుని, చటుక్కున కుడివైపుకు తిరిగాడు. సోడాసీసా కొట్టు 
అతనికి ఇచ్చేసి, ఓ కంట డేవిడ్‌ని కనిపెడుతూ అవతల పేవ్‌మెంటుమీద 
నడవసాగాడు సిక్కు హైరోడ్‌మీద అరఫర్లాంగు వెళ్లి డేవిడ్‌ మళ్ళీ ఓ సందులోకి 
తిరిగాడు. అది చాలా ఇరుకుగా వున్న సందు. రెండుపక్కలా, ఒకటి కొకటి 
ఆనుకుని ఇళ్ళు. డేవిడ్‌ ఐదో యింటిమెట్లు ఎక్కి తలుపు తట్టాడు. క్షణంలో 
తలుపు తెరుచుకున్నది. లోపలికి వెళ్ళాడు. సిక్కు వీధిచివర్నే నిలుచుని 








లో 








56 కొమ్మూరి సాంబశివరావు 


చూస్తున్నాడు. రెండు నిముషాల తర్వాత మేడమీద ఓ గదిలో దీపం వెలిగింది. 
విప్పి బనియన్‌తో నిల్చున్న డేవిడ్‌ కిటికీ వూచల మధ్యనించి కనిపించాడు. 

పక్షి గూడు చేరుకుందన్న మాట అనుకున్నాడు సిక్కు సిగిరెట్‌ వెలిగించి 
తాపీగా ఆ సందులోకి వెళ్ళాడు. ఆ యింటి నెంబర్‌ చూసుకుంటూ 
కొంతదూరం నడిచి, వెనక్కి తిరిగాడు. డేవిడ్‌ వెళ్ళిన ఇంటిముందుకు రాగానే 
ఆగి తలుపు తట్టాడు. ఒక వృద్ధ ఆంగ్లో ఇండియన్‌ స్తీ తలుపు తీసి సిక్కుని 
ఎగాదిగా చూసి “ఎవరు?” అడిగింది. 

“మిష్టర్‌ డేవిడ్‌ వున్నారా?” అడిగాడు సిక్కు 

ఆ వృద్ధ స్తీ “పెకి వెళ్లండి” అని దోవ ఇచ్చింది. 

సిక్కు మేడమెట్లు ఎక్కాడు. మెట్ల చివర ఓ వసారా, ఒక గది వున్నాయి. 
గది తలుపు మూసివున్నది. సిక్కు తలుపు తోశాడు. తెరుచుకోలేదు. నెమ్మదిగా 
తలుపు తట్టాడు. మంచం కీచుమని శబ్దం చేసింది. అడుగుల చప్పుడు 
వినిపించింది. 

డేవిడ్‌ తలుపు గడియ తీసి “ఎవరు?” అడిగాడు చిరాకుగా. 

“సింగ్‌.” 

“ఏ సింగ్‌?” అడిగాడు డేవిడ్‌ ఒక్క అడుగు వెనక్కి వేస్తూ, 

సిక్కు యిక తటపటాయించలేదు. బిగించి వున్న పిడికిలితో డేవిడ్‌ని 
గెడ్డంకింద ఒక్క గట్టిదెబ్బ కొట్టి, అతను కిందపడేటప్పుడు చప్పుడు కాకుండా 
ఇంకోచేతో వీపు వెనక పట్టుకున్నాడు. ఆ ఒక్కదెబ్బకే డేవిడ్‌ అచేతనుడయి. 


అట 
ల 


పోయాడు. 

నెమ్మదిగా డేవిడ్‌ని నేలమీద పడుకోబెట్టి సిక్కు అతని జేబులు చకచక 
వెతికాడు. సిగిరెట్‌ పాకెట్టు, అగ్గిపెట్టె, తాళంచెవి, తప్ప ఇంకే! 
కనిపించలేదు. గదిలో ఓ మూలవున్న బల్లదగ్గిరికి వెళ్ళాడు. బల్లమీద పేప 
వెయిట్‌ కింద ఒక కాగితం వుంది. “మిష్టర్‌ డేవిడ్‌” అని సంబోధించిన 
ఉత్తరం అది. డేవిడ్‌కి అంతకుముందు ఆ అపరిచితుడు ఈ ఉత్తరం ఇచ్చి 
వుండాలి. అది చదువుతుండగా తను వచ్చాడు. సిక్కు ఆ ఉత్తరం మడిచి 
జేబులో పెట్టుకున్నాడు. తలుపు దగ్గిర వేసి మెట్లు దిగాడు. 

“డేవిడ్‌తో మాట్లాడారా?” అడిగింది స్త్రీ సిక్కు కిందికి రాగానే. 

“ఆ! థాంక్‌ యు” అని సిక్కు వీధిలోకి వెళ్ళాడు. 


రట నేడే 57 


12 
“నేను స్వతంత్ర అభ్యర్థిని. నాకు ఓట్లు వేయించి, నన్ను గెలిపించినా 
యీ నియోజక వర్గానికి నేను ఎలాటి ఉపకారం చెయ్యలేనని మీరు 
అనుకోవచ్చు. కార్పొరేషన్‌ ఎలక్షన్స్‌లోనూ, రాష్ట్ర శాసనసభ ఎలక్షన్స్‌లోనూ 
అటువంటి దృక్పధంతో యోచించవచ్చు కాని, కేంద్ర పార్లమెంటుకు అభ్యర్థిని 
ఎన్నుకుంటున్నప్పుడు మీకు అటువంటి దృక్పథం పనికిరాదు. అధికారంలోకి 
రానున్న పార్టీ సభ్యుడినే మీరు అభ్యర్థిగా ఎన్నుకున్నా కూడా ఈ నియోజక 
వర్గానికి ప్రత్యేకంగా ఎలాటి ఉపకారం చేయలేడనే నా అభిప్రాయం. ఎటొచ్చి 
తన పరపతి ఉపయోగించి లైసెన్సులు, పర్మిట్సు, కోటాలు యిప్పించడానికి 
అటువంటి అభ్యర్థి పనికిరావచ్చు. ఎవరికి ఉపకారం చెయ్యగలడు అటువంటి 
అభ్యర్థి? పర్మిట్లు, లైసెన్సులు ఎవరికి కావాలి? సామాన్యుడికి కాదు. రోజుకు 
ఎనిమిది గంటలు కష్టపడి, చెమట వోద్చి కడుపు నింపుకునే మధ్యతరగతి 
మనిషికి కాదు. కంట్రాక్టర్లకీ, బ్లాక్‌ మార్కెటీర్లకీ పెట్టుబడిదారులకూ 
ఉపయోగపడతాడు. అటువంటి మనిషిని పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకోవడం 
వల్ల ప్రజలకు ఏమిటి లాభం? నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. 
స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటులో నేను ప్రవేశిస్తే నా అభిప్రాయాలే 
పార్లమెంటులో వెలిబుచ్చడానికి అవకాశం లభిస్తుంది. ప్రభుత్వం తప్పు 
చేస్తున్నదని తోచినా, ప్రజానీకానికి అపకారం జరుగుతున్నా నిస్సంకోచంగా, 
నిర్భయంగా, నిశితంగా ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం వుంటుంది నాకు. 
మీరు ఏ లాభమూ ఆశించకుండా నన్ను మీ ప్రతినిధిగా ఎన్నుకుంటే కేవలం 
ఒక విమర్శకుడిగానే నేను పార్లమెంటులో అడుగుపెడతాను. నిరుద్యోగ సమస్య 
తీరుస్తానని కాని, ఆహారధాన్యాల ధరలు తగ్గిస్తానని కానీ, అందరికీ నివాస 
వసతులు కల్పిస్తానని కానీ ఆశ చూపించడం లేదు. మిమ్మల్ని మభ్యపెట్టి 
మీ ఓటు సంపాదించలేను. మీ తరపున నేను ఏం చెయ్యగలిగేదీ స్పష్టంగా 
చెప్పాననుకుంటాను” అని ఉపన్యాసం ముగించాడు షేక్‌ రహమాన్‌. 
ఎలక్షన్‌ ఉద్యమంలో సామాన్యంగా అందరూ ఇచ్చిన ఉపన్యాసంలా 
లేకపోవడంవల్ల జనం నిశ్శబ్దంగా విన్నారు. టపటప చప్పట్లు మారుమోగాయి. 
ఎవరో వచ్చి షేక్‌ రహమాన్‌ మెళ్ళో గులాబీ పూలదండ వేశారు. ఆ మనిషి 
వెనకే యింకొకరు వచ్చి చంకీదండ వేశారు. మళ్ళీ చప్పట్లు. 





ర్‌రి కొమ్మూరి సాంబశివరావ 


“షేక్‌ రహమాన్‌కే మా ఓటు” అని కేకవేశారు ఎవరో. మరికొన్ని గొంతుల్ప 
కలిశాయి ఆ నినాదంతో. జనంలో సంచలనం కలిగింది. అందరూ “షక్‌ 
రహమాన్‌కే మా ఓటు” అని కేకవేశారు. 

ఇంకొకరు వచ్చి ఇంకో దండ వేశారు రెహమాన్‌ మెళ్ళో. షేక్‌ రహమాన్‌ 
ఆశ్చర్యంతో చూస్తున్నాడు జనాన్ని, ఇంత జయప్రదంగా సభ ఇంతవరకూ 
జరగలేదు. ఇన్ని చప్పట్లు, ఇన్ని దండలు, ఐక్యకంఠంతో నినాదాలు వినలేదు. 

పెద్ద గులాబీ దండ, ఒక పూలగుత్తి పుచ్చుకుని వేదికమీదికి వస్తున్న 
దివాకర్ని చూడగానే షేక్‌ రహమాన్‌ ఆశ్చర్యపోయాడు. దివాకర్‌ రహమాన్‌ = 
మెళ్ళో దండవేసి, పూలగుత్తి చేతికి అందించి “నా ఓటు షేక్‌ రహమాన్‌కే” 
అని కేకవేశాడు. టపటప చప్పట్లు మారుమోగాయి. త 














నెం.111 59 


“నా యిష్టం. మీకు ఇష్టంలేకపోతే దండలు వేస్తున్నప్పుడు వద్దనక 
పోయారా?” అన్నాడు దివాకర్‌. 

రహమాన్‌ దివాకర్ని కోపంగా చూశాడు. “దివాకర్‌! ఇది హెచ్చరిక! 
సరిగ్గా విను. ఇకముందు నా మీటింగుకి వచ్చి దండలు వేయడం, చప్పట్లు 
కొట్టించడం లాటి పనులు చేస్తే నేను వూరుకోను. మళ్ళీ నువ్వు ఆ ప్రాంతాలకు 
రాకుండా చూస్తాను. జాగ్రత్త. ఇక కారు దిగు” అన్నాడు. 

దివాకర్‌ కారులోంచి దిగగానే కారు వెళ్ళిపోయింది. కాసేపు అక్కడే 
పేన్‌మెంట్‌మీద దీర్ధంగా ఆలోచిస్తూ నిలుచున్నాడు దివాకర్‌. తర్వాత నెమ్మదిగా 
వీధి చివర వరకూ నడిచి, అక్కడ వున్న పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌లోకి వెళ్ళాడు. 
ఒక నెంబర్‌ తిప్పాడు. “హల్లో! అయ్యగారున్నారా? లేరా! సరే! క 
సనమ అని టెలిఫోన్‌ పెట్టేశాడు. ీతిగడియారం చూసు 

[ అక్కడే పేవ్‌మెంటుమీద కొంచెంసేపు నలు 

జ వస్తున్న re ఆపి మక పోనీ' 


0 లు. శ 
oC కొమ్మూరి సాంబశివరావు 


దివాకర్‌ ఆమెను ఆపాదమస్తకమూ పరీక్షగా చూశాడు. చిన్ననవ్వు 
నవ్వుతూ, గ్లాసులోంచి రెండు గుటకలు విస్కీ తాగి, గ్లాసు బల్లమీద పెటి 
చెయ్యిచాచాడు. చాచిన అతని చేతివేళ్ళగోళ్ళను తన వేళ్ళగోళ్ళతో స్పృశిస్తూ 
దూరంగా నిలుచున్నదామె. 

“రా!” అన్నాడు దివాకర్‌. 

గోరియా నవ్వుతూ తల విదిలించింది. 

“అబ్బ! రా!” అంటూ బుజ్జగించాడు అతను. 

ఆమె కొంచెం వెనక్కి జరిగి “ఉండు!” అన్నది. రెండుగ్లాసులూ ఖాళీ 
అయ్యాయి. “ఇంకా కావాలా!” అడిగింది ఆమె. 

“అభ్యంతరం లేదు.” 

గ్లోరియా గ్లాసులు తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళి కాసేపట్లో గ్లాసులు 
నింపుకు వచ్చింది. రెండుగ్గాసులూ బల్లమీద పెట్టి, బల్లమీద వున్న సిగిరెట్‌ 
కేసు తీసుకోవడానికి వొంగింది. దివాకర్‌ ఆమె నడుంచుట్టూ చెయ్యివేసి 
తన మీదకు లాక్కున్నాడు. 

“నాటీ బాయ్‌” అంటూ గట్టిగా కావిలించుకుని అతని పెదిమలను తన 
పెదిమలతో అదిమి చటుక్కున అతనికి దూరంగా జరిగి పకపక నవ్వింది. 

“ఎందుకు నవ్వుతున్నావ్‌?” 

నవ్వుతూ ఓ చిన్న అద్దం తీసి అతనికి అందించింది. దివాకర్‌ తన 
మొహం అద్దంలో చూసుకున్నాడు. పెదిమలు ఎర్రగా వున్నాయి. అతనూ 
నవ్వుతూ జేబురుమాలు తీసి లిప్‌స్టిక్‌ రంగు తుడిచేసుకున్నాడు. 

“డైస్‌ మార్పుకు వస్తాను” అంటూ గ్లోరియా లోపలకు వెళ్లింది. విస్కీ 
మత్తుతో దివాకర్‌ సోఫామీద తలవాల్చేశాడు. ఒక నిముషంపాటు కళ్ళు 
మూసుకుని తర్వాత జేబులోంచి విటమిన్‌ బి.పి. మాత్రల పొట్లాం తీసుకుని 
నాలుగుమాత్రలు మింగి కళ్ళు మూసుకున్నాడు. 

“యూ లేజీ ఫెలో! అప్పుడే నిద్రా?” అంటూ గ్లోరియా లోపల్నించి 
వచ్చింది. 

దివాకర్‌ బరువుగా కళ్ళు తెరిచి బద్దకంగా నవ్వాడు. సోఫా వెనకనించి 
వచ్చి అతని జుట్టు రెండు తుల్లో పట్టుకుని, తల దగ్గిరికి లాక్కుని, అతని 
మొహాన్ని ముద్దులతో తడిపేసింది. దివాకర్‌ చేతులు వెనక్కి చాచి ఆమె 


నెం. 111 61 


భుజాలమీదికి పోనిచ్చాడు. భుజాలూ, వీపూ నిమురుతూ చేతులతో నడుం 
చుట్టేశాడు. నగుం పట్టుకుని ఎత్తి వొళ్ళోకి లాక్కున్నాడు. వొళ్ళో అడ్డంగా 
ఆమేను పడుకో పెట్టుకొని ఆమె చెంపలనూ, కనురెప్పలనూ ముద్దులతో 
నింపేశాడు. గ్లోరియా బాగా మత్తులో వున్నది. ఆవేశం వల్ల ఆ మత్తు 
రెండింతలైంది. దివాకర్‌ ఆమె వొంటిని పులకరింప చేస్తున్నాడు. అతన్ని 
తనమీదికి లాక్కున్నది. 

“ఇంకొక పెగ్‌” అన్నాడు దివాకర్‌. 

“తర్వాత.” 

“ఉహు! నేను తెస్తాలే. ఎక్కడున్నదో చెప్పు!” 

“లోపల అలమారులో...” అన్నది గ్లోరియా. 

దివాకర్‌ లోపలికి వెళ్ళి రెండునిముషాల తర్వాత రెండు గ్లాసులతో తిరిగి 
వచ్చాడు. 

“ఇదిగో!” 

“నాకు వద్దు” అన్నది ఆమె. 

“నాన్సెన్స్‌! తాగాలి. నేనొక్కణ్ణీ తాగడం బావుండదు” అంటూ ఆమె వీపు 
వెనుకకు చేతులు పోనిచ్చి ఎత్తి కూర్చోపెట్టి చేతికి గ్లాసు అందించాడు. 
ఆమె ఒక గుటక మింగింది. ఎవరో తలుపు తట్టిన చప్పుడయింది. 

“ఎవరు?” అడిగింది గ్లోరియా. 

జవాబు లేదు. తలుపు ఇంకొంచెం గట్టిగా తట్టినట్లయింది. 

“ఎవరు?” ముద్దమాటలతో గట్టిగా అడిగింది ఆమె. 

దబదబ చప్పుడయింది తలుపు. 

“నే చూస్తాలే” అంటూ దివాకర్‌ తలుపు దగ్గిరికి వెళ్లి గడియ తీసి తలుపు 
తెరిచాడు. 

పెరుమాళ్‌ దివాకర్ని తోసుకుని లోపలికి వచ్చాడు. ఉల్లిపొర షిఫాన్‌ 
డ్రెస్సింగ్‌ గౌనులోంచి కనిపిస్తున్న గ్లోరియా శరీరాన్ని క్షణంపాటు రెప్పవాల్చ 
కుండా చూస్తూ నిలబడ్డాడు. 

“ఓహో! నీతిమంతురాలయిన మిస్‌ గ్లోరియా చేస్తున్నదిదా?” అన్నాడు 
రోషంతో. 

మత్తులో వున్న గ్లోరియా వెనక్కి వాలి “డోంట్‌ బాదర్‌ మి. గెటవుట్‌!” 
అన్నది. 


62 కొమ్మూరి సాంబశివరావు 


పెరుమాళ్‌ తలుపు లోపల గడియ పెట్టాడు. దివాకర్ని పరీక్షగా చూశాడు. 
“ఎవడు వీడు?” అడిగాడు ఆమెను. 

“నువ్వు నా మొగుడివి కావు అడిగేందుకు. గెటవుట్‌!” అన్నది. 

“నేనెందుకు అడుగుతున్నానో నీకు తెలుసు. నిన్ను ఓ కంట కనిపెట్టమని 
నాకు ఉత్తరం వచ్చింది.” 

“నాన్సెన్స్‌” అన్నది ఆమె గ్లాసులో మిగిలిన కాస్త విస్కీ తాగేసి. 

పెరుమాళ్‌ దివాకర్‌ వైపు తిరిగి “కాసేపు నువ్వ బయటికి వెళ్ళు. నేను 
గ్లోరియాతో మాట్లాడాలి” అన్నాడు. 

దివాకర్‌ తల విదిలించి “ఆమెకి నీతో మాట్లాడాలని లేదు” అన్నాడు. 

“ట్రబుల్‌ చెయ్యక. వెళ్ళు మర్యాదగా.” 

“ఆమె వెళ్లమంటే వెళ్తాను.” 

“వెరీగుడ్‌!” అన్నది ఆమె. 

“నువ్వు వెళ్తావా, నేను పంపించాలా?” అన్నాడు 'పెరుమాళ్‌ కోపంగా 
పళ్ళు బిగించి. 

“ప్రయత్నించి చూడు” దివాకర్‌ విసురుగా జవాబు చెప్పాడు. 

పెరుమాళ్‌ దివాకర్‌ కన్నా మూడు అంగుళాలు పొడుగు. దివాకర్ని 
సమీపించి, మెడదగ్గిర చొక్కాపట్టుకుని “దెబ్బలు తినకుండా వెళ్ళవా?” 
అడిగాడు. 

దివాకర్‌ పిడికిలి బిగించి పెరుమాళ్‌ని గెడ్డంకింద బలంగా కొట్టాడు. ఆ 
దెబ్బకి పెరుమాళ్‌ నాలుగడుగుడు వెనక్కి వెళ్ళి కిందపడ్డాడు. 

“వెరీగుడ్‌ మై బాయ్‌!” అన్నది గ్లొరియా. 

పెరుమాళ్‌ కళ్ళల్లోంచి నిప్పురవ్వలు రాలుతున్నాయి. పళ్ళు కొరుకుతూ 
లేచాడు. 

“మర్యాదగా బయటికి వెళ్ళు”అన్నాడు దివాకర్‌. పెరుమాళ్‌ చిరుతపులిలా 
దివాకర్‌మీదికి వురికాడు. అతను సరిగా దగ్గిరికి వచ్చే సమయానికి 
బాక్సర్‌లాగా దివాకర్‌ చటుక్కున పక్కకు జరిగాడు. పెరుమాళ్‌ గోడకి 
కొట్టుకున్నాడు. గ్లొరియా పకపక నవ్వింది. పెరుమాళ్‌ తల గోడకు తగిలి 


దిమ్మెక్కింది. నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. దివాకర్‌ రెండడుగుల్లో అతన్ని 
చేరి యీ దవడా, ఆ దవడా యీడద్చి వాయించాడు. న్‌ 


నా జే 

“ఇకనయినా బయటికి నడు” అంటూ మెడ పట్టుకుని తలుపువైపు ఒక 
తోపు తోశాడు. పెరుమాళ్‌ తలుపు దగ్గిర కిందపడ్డాడు. దివాకర్‌ తలుపు 
గడియ తీసి కాలితో పెరుమాళ్‌ని బయటికి ఒక్కతోపు తోసి, తలుపుమూసి 
గడియపెట్టాడు. 

“వెరీ నైస్‌! ఎక్స్‌లెంట్‌” అంటూ గ్లొరియా లేచి తూలుతూ వచ్చి దివాకర్ని 
గట్టిగా కావిలించుకున్నది. “ఐ లవ్‌ యు. లవ్‌ యూ వెరీమచ్‌” అంటూ ఒక 
చేయి అతని మీదనించి తీసేసి, గోడమీద స్విచ్‌కోసం తడిమింది. దీపం 
ఆర్పేసి “కమిన్‌” అన్నది అతని చెవిలో. 

చీకట్లో తడుముకుంటూ ఇద్దరూ సోఫా దగ్గిరికి వెళ్లారు. గ్లొరియా బాగా 
తూలిపోతోంది. అతని చెవిలో ఏవేవో మాటలు చెపుతోంది. అతన్ని చూసిన 
మరుక్షణంనించే తన గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించిందని అతని 
లాటి వాడికోసమే యిన్నాళ్ళూ తను కాచుకున్నాననీ, తనతో వుండిపొమ్మని 
చెపుతోంది. ఆమె జుట్టుకింద, మెడమీద నిమురుతూ దివాకర్‌ “ఊం!” 
అంటున్నాడు. 

అలా మాట్లాడి మాట్లాడి గ్గొరియా నిద్రపోయింది. ఆమె నిద్రపోయిందని 
తెలిసిన కాసేపటివరకూ దివాకర్‌ కదలకుండా కూర్చున్నాడు. తర్వాత 
నెమ్మదిగా ఆమె తల తన వొళ్ళోంచి సోఫామీదికి జరిపి, సిగిరెట్‌ కాలుస్తూ 
కొంచెంసేపు కూర్చుని చేతి గడియారం చూసుకున్నాడు. పన్నెండున్నరయింది. 
మరో అరగంట కాచుకున్నాడు. గ్లొరియా గాఢనిద్రలో వున్నది. వీపు తట్టి 
చూశాడు. లేవలేదు. “గ్గొరియా!” పిలిచాడు చెవిలో. గ్లొరియా కదలలేదు. 

దివాకర్‌ లేచి నిలుచున్నాడు. జేబులోంచి ఫౌంటెన్‌ పెన్‌లాటి సన్నని 
టార్చిలైటు తీసి వెలిగించాడు. వెలుగు పూర్తిగా బయటికి రాకుండా న్‌ 
అడ్డం పెట్టి గ్లొరియాను చూస్తూ నిలుచున్నాడు. ఆమె సుఖమైన నిద్ర 
వున్నదని నిశ్చయించుకున్న తర్వాత దివాకర్‌ కదిలాడు. 

యంత్రంలా చకచక పనిచేయడం ప్రారంభించాడు. బల్లసొరుగులు, 
అలమారులు, పుస్తకాలు, పెట్టెలు, ఫ్లవర్‌వేజులు, సోఫాలకింద, గ్లొరియా 
గౌనుల్లో- అంతా వెతకడం ప్రారంభించాడు. తీసిన వస్తువు మళ్ళీ జాగ్రత్తగా 
యధాస్థానంలో ఎప్పటిలాగా పెడుతున్నాడు. మడతలు విప్పిన బట్టలు మళ్ళీ 
అదేవిధంగా మడతలు పెడుతున్నాడు. ఫలానా వస్తువుకోసం అని వెతడకం 
లేదు అతను. 


64 కొమ్మూరి సాంబశివరావు 


“మై డియర్‌! చేతులెత్తు! కదలక” గ్లారియా కంఠస్వరం తియ్యగానేవుంది. 
కాఠిన్యం లేదు. 1 

గ్లొరియా ఎప్పుడు నిద్రలేచింది! చప్పుడు కాకుండా ఎలా లేచింది! 
ఎక్కణ్ణించి యీ బెదిరింపు? తను చేతులెత్తకపోతే నిజంగా కాలుస్తుందా? 
దివాకర్‌ రెండుచేతులూ పైకెత్తాడు. 

“అలాగే ఎడంవైపుకు రెండడుగులు జరుగు, స్విచ్‌ వుంది గోడమీద. 
నొక్కు” అన్నదామె. 

దివాకర్‌ ఆమె చెప్పినట్లు చేశాడు. దీపం వెలిగింది. 

“చేతులు పైకెత్తి వుంచే వెనక్కి తిరుగు” అన్నది. దివాకర్‌ వెనక్కి తిరిగాడు. 

గ్లొరియా కళ్ళు జాలిగా చూశాయి అతన్ని. ఆమె చేతిలో పిస్తోలు సూటిగా 
అతనిమీదికి గురిపెట్టి వుంది. ఆమె పెదిమలు వొణుకుతున్నాయి. 

దేనికోసం వెతుకుతున్నావ్‌?” అడిగింది. 

దివాకర్‌ పెదిమ విరిచాడు. “ఏదైనా విలువైనది దొరుకుతుందేమోనని.” 

“దొరికిందా?” 

“లేదు.” 

గ్గొరియా సోఫాలోంచి లేచింది. బరువుగా వూపిరి పీలుస్తూంటే ఆమె 
వక్షం ఎగిరెగిరి పడుతోంది. అడుగులో అడుగు వేసుకుంటూ అతన్ని సమీపించి 
అడుగు దూరంలో ఆగింది. చేతిలో పిస్తోలు సోఫామీదికి విసిరేసింది. చాలా 
కోపంగా అతన్ని చూసింది. ఆ కళ్ళల్లో కోపమూ, బాధా కూడా వున్నాయి. 
చెయ్యి పైకెత్తింది. తన మెడచుట్టూ చెయ్యివేసి దగ్గిరికి లాక్కుంటుందేమో 
ననుకుని దివాకర్‌ మెడ ముందుకు వంచాడు. ఆమె అతన్ని కావిలించుకోలేదు. 
ఫెడీమని చెంపమీద కొట్టింది. 

“నౌ గెటవుట్‌! క్విక్‌!” అన్నది. 

నివ్వెరపోయి క్షణంపాటు దివాకర్‌ సందేహించాడు. తేరుకుని తలుపు 
గడియతీసి వసారాలోకి వెళ్ళి తలుపుమూశాడు. గ్లొరియా వెక్కి వెక్కి ఏడ్వడం 
వినిపించిది. దివాకర్‌ గుండె నలిపినట్లయింది. తలుపు దగ్గిరే ఆగిపోయాడు 
ఆలోచిస్తూ. గొరియా కుళ్ళి కుళ్ళి ఏడ్వడం వినిపిస్తోంది. నెమ్మదిగా తలుపు 
తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. సోఫాలో బోర్లా పడుకుని ఏడుస్తూన్న గ్లొరియా 
దగ్గిరికి వెళ్ళి “ఐయామ్‌ సారీ!” అన్నాడు. 


నెం.111 65 


అతని గొంతు వినపడగానే గ్లొరియా తుళ్ళిపడి తలతిప్పింది. నీళ్ళతో 
నిండిన కళ్ళతో దివాకర్‌ని తేరిపార చూసింది. 

“నువ్వెవరు? ఎందుకు నా ఇల్లంతా వెతికావు! నిజం చెప్పు?” అన్నది. 

“ఐయామ్‌ రియల్లీ సారీ! ఖరీదయిన వస్తువేదయినా దొరికితే దొంగిలిదా 
మనుకున్నాను.” జె 

“అబద్ధం. అబద్ధం చెపుతున్నావు. నువ్వేం అడిగినా నేను ఇస్తానని నీకు 
తెలుసు. నువ్వు దొంగవి కావు. నిజం చెప్పు” అతని రెండు చెంపలనూ తన 
రెండుచేతుల్తో నిమురుతూ అడిగింది. 

దివాకర్‌ కాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. గ్లొరియా తత్వం అర్థం 
చేసుకోడానికి ప్రయత్నించాడు. 

“గ్గారియా! నాపేరు దివాకర్‌ కాదు. రాజు. నేను డిటెక్టివ్‌ యుగంధర్‌ 
అసిస్టెంటుని” అన్నాడు నెమ్మదిగా. 

గ్లొరియా ఒకసారి గట్టిగా వూపిరి పీల్చి వదిలింది. రెప్పవాల్చకుండా 
చూసింది అతన్ని, “దేనికోసం వెతికావు?” అడిగింది నెమ్మదిగా. 

“111ను గురించిన వివరాలు తెలిపే కాగితాలు ఏవైనా దొరుకుతాయేమో 
నని” అన్నాడు రాజు. 

గ్గొరియా కళ్ళు మూసుకున్నది. “దొరికాయా?” అడిగింది. 

“లేదు” అన్నాడు రాజు. 

“అతన్ని గురించిన వివరాలు దేనికి నీకు?” 

రాజు జేబులోంచి సిగిరెట్‌ కేసు తీసి, ఆమెకు ఒక సిగిరెట్‌ అందించి, 
తను ఒకటి తీసుకుని, రెండు సిగిరెట్లూ వెలిగించి “111 విదేశ గూఢచారి. 
భారతదేశానికి ద్రోహం చేస్తున్నాడు. నేను భారతీయుణ్లి. 111 విద్రోహక 
చర్యలు అరికట్టడం నా బాధ్యత. నా ఒక్కడి బాధ్యతే కాదు. ఈ దేశంలో 
పుట్టి, ఈ దేశంలో పెరిగి, భారతదేశం నా దేశం' అని చెప్పుకునే ప్రతి 
మనిషిదీ ఆ బాధ్యత” అన్నాడు ఆవేశంతో. గ్లారియా మాట్లాడలేదు. 

“ఈ దేశం నాది. ఈ దేశం నీది. నేను హిందువును నువ్వు క్రిష్టియన్‌వి 
కావచ్చు. మతంతో సంబంధం లేదు. 111 విదేశీయుడో లేక విదేశ ప్రభుత్వాల 
డబ్బుకాశించి మాతృదేశానికి ద్రోహం చేస్తున్న భారతీయుడో నాకు తెలియదు. 
ఎవరయినా అతనిలాటివాళ్ళను నిర్మూలన చెయ్యాలి” అన్నాడు. 


66 కొమ్మూరి సాంబశివరావు 


గొౌరియా రాజుని ఆపాదమస్తకమూ పరీక్షగా చూసింది. “ఇదంతా నాతో 
చెప్పావు! నేను విదేశ గూఢచారిణి కాదని నీకెలా తెలుసు? ప్రాణాలతో యీ 
గదిలోంచి బయటపడగలననే ధైర్యం నీకెలా వచ్చింది?” అడిగింది. 

రాజు పెదిమ విరిచాడు. “ఏమో! ఆ మాటకు వస్తే నువ్వే 111 అయి 
వుండవచ్చు. నాకు తెలియదు. కేవలం డబ్బుకోసం నువ్వు తాపత్రయపడు 
తున్నావనీ, నీలో నిజంగా కుత్సితం లేదని అనిపించింది నాకు. అందుకే 
చెప్పాను.” 

గొరియా సిగిరెట్‌ ఆష్‌ట్రేలో పదేసి “రాజూ! 111 ఎవరో నాకు తెలియదనీ, 
అతన్ని నేనింతవరకూ చూడలేదని చెపితే నమ్ముతావా?” అడిగింది. 

“నమ్ముతాను.” 

“111 నేను చెయ్యవలసిన పనిగురించి ఎవరి ద్వారానో నాకు కబురు 
పంపుతాడు. వాళ్ళ ద్వారానే డబ్బు ముట్టచెపుతాడు. అతన్నింతవరకూ నేను 
చూడలేదు” అన్నది. 

“గూఢచారులు తాము అజ్ఞాతంగా వుండి, ఇతర్లద్వారా తమ పనులు 
కొనసాగిస్తారు. గ్లొరియా! నువ్వు మాతో కలసి పనిచేస్తావా?” 

“ఏం చెయ్యాలి?” అడిగింది ఆత్రుతతో. 

“ఎప్పటిలాగే 111 చెప్పిన పనులు చేస్తూ వుండు. ఎప్పుడు ఏం 
చెయ్యమనేదీ, నువ్వు ఎప్పుడు ఆ పనులు చేసేదీ మొదలయిన వివరాలు 
నాకు తెలియజేస్తూ వుండాలి. 111 ఎవరయినదీ తెలుసుకునేందుకు 
ప్రయత్నించాలి” అన్నాడు. 

గ్లొారియా సందేహిస్తూ ఆలోచిస్తోంది. 

“మరేమిటి ఆలోచిస్తున్నావు?” 

“ఏమీలేదు. తర్వాత చెబుతాను. సరే!” అన్నది. 

రాజు లేచాడు. “థాంక్‌ యు గ్లొరియా! గుద్‌నైట్‌!” 

“వెళ్ళాలా! తొందరా?” అడిగింది. 

“అవును. మళ్ళీ కలుసుకుంటాను. పైకి నువ్వూ నేనూ కూడా 111 
ముఠాలో వాళ్ళం. కనుక ఇష్టమొచ్చినప్పుడు కలుసుకోవచ్చు” 

గ్లొారియా లేచి చటుక్కున రాజు పెదిమల మీద చిన్నముద్దు పెట్టుకుని 
“గుడ్‌నైట్‌” అన్నది. 


30.111 67 
13 

“మై డియర్‌ దేవిడ్‌! 

నీ వొంట్లో కులాసాగా వున్నదా? 

అన్నట్లు మొన్న సోమవారం వస్తానన్నావు. రాలేదేం? నీ కోసం నేను 
రాత్రి చాలాసేపు కాచుకున్నాను. ఆలస్యంగా నిద్రపోయి మర్నాడు పొద్దున్న 
తొమ్మిది గంటలకి లేచాను. ఈ మధ్య బెంగుళూరు వెళ్ళి నేను బృందావన్‌లో 
చాలాసేపు తిరిగాను. ఆ వూళ్ళో చాలా చలి. నేను దిగిన హోటల్లో జనం 
అట్టే లేరు. మన స్నేహితులంతా సాయంకాలం నా గది చూడడానికి వచ్చారు. 
నీకు చెప్పులు తెచ్చాను నువ్వు చెప్పిన నెంబర్‌ నీ కూతురికి ఈ యేడాది 17 
ఏళ్ళు నిండుతాయా? మా కంపెనీకి ఏజెంట్లని నియమించే పనిలో వున్నాను. 
నీ యింట్లో అందర్నీ అడిగానని చెప్పు. రేపు మధ్యాహ్నం సమావేశం 
ఏర్పాటయింది. నాలుగయిదు రోజుల్లో సిద్ధం అవమను. కొత్త సంగతులు 
తేవ్య్యున 






మిత్రుడు, 
IT, ఫ్రెడ్రిక్‌.” 
ఆ ఉత్తరాన్ని అప్పటికి అయిదుసార్లు చదివాడు. ఆ 

మిడివున్నదని అతనికి తెలుసు. లేకపోతే ఆ 
అందించవలసిన అవసరం వుండదు. 
అని తెలుస్తూనే వుంది. 


Nein 








68 కొమ్మూరి సాంబశివరావు 

“షేక్‌ రహమాన్‌.” 

యుగంధర్‌ తలుపు తీశాడు. 

“ఇంత ఆలస్యంగా వచ్చి మిమ్మల్ని ఛమపెడుతున్నందుకు క్షమించండి. 

మీ సహాయం కావలసి వచ్చాను” అన్నాడు షేక్‌ రహమాన్‌. 
“రండి, కూర్చోండి. నేను మీకే విధంగా సహాయపడగలను?” అడిగాడు 


యుగంధర్‌. 

“నేనంటే గిట్టని వాళ్ళెవరో నన్ను చిక్కుల్లో యిరికిస్తున్నారు.” 

“విపులంగా చెప్పండి” అడిగాడు యుగంధర్‌. 

దివాకర్‌ అనే అతను తనని కలుసుకుని డబ్బు ఇస్తే మీటింగులలో 
దండలు వేయిస్తాననీ, ఇతర్ల మీటింగులు చెడగొడతాననీ చెప్పడం, తను 
తిట్టి పంపించివేయడం, అయినా ఆ దివాకర్‌ తన మీటింగుకు వచ్చి, దండలు 
వేయించి చప్పట్లు కొట్టించడం, తర్వాత తనకూ దివాకర్‌కీ జరిగిన సంభాషణా 
వివరంగా యుగంధర్‌కి చెప్పాడు షేక్‌ రహమాన్‌. 

“ప్రజలు నన్ను పార్లమెంటుకు తమ ప్రతినిధిగా ఎన్నుకుంటే సంతోషిస్తాను. 
నా బదులు మరొకర్ని ఎన్నుకుంటే చింతించను. ఈ పార్లమెంటు సభ్యత్వం 
కోసం నేను దుర్మార్గంగా సంచరించనవసరం లేదు. ఎవరో నన్ను 
ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరో వాళ్ళు, ఎందుకు యిలా 

| ప్రవర్తిస్తున్నారో దయచేసి విచారించి చెప్పగలరా?” అడిగాడు షేక్‌ రహమాన్‌. 
యుగంధర్‌ రహమాన్ని ఆపాదమస్తకమూ పరీక్షగా చూశాడు. 

“పోలీసులకు రిపోర్టు యివ్వకపోయారా? ఆ దివాకర్ని అరెస్టు చేయించక 
పోయారా?” అడిగాడు యుగంధర్‌. 

బలవంతాన చిన్ననవ్వు నవ్వి “ఆ దివాకర్ని అరెస్టు చేయించి వుండవచ్చు. 
ఈ కంప్లెయింటు పోలీసులకే యిచ్చివుండవచ్చు. కాని పత్రికల వాళ్ళకు 
తెలుస్తుంది. తెలిస్తే యా సంఘటనకు విపరీతమైన ప్రచారం జరుగుతుంది. 
జనానికి సందేహాలూ, అనుమానాలూ కలుగుతాయి. కొందరు నన్ను 
అనుమానిస్తారు. ఎలక్షన్‌ ముందు అటువంటి ప్రచారం మంచిది కాదనుకుని 
వూరుకున్నాను.” 

న “ఆ దివాకర్‌ ఎవరో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకున్న తర్వాత 
ఏం చెయ్యమంటారు?” అడిగాడు యుగంధర్‌. 


నెం.111 69 


“వాళ్ళు ఎవరూ నా ఎలక్షన్‌ జోలికి రాకుండా చెయ్యాలి. మీ ఫీజు 
చెప్పవచ్చు” అన్నాడు షేక్‌ రహమాన్‌. 

“ఐయామ్‌ సారీ! ప్రస్తుతం నేను చాలా బిజీగా వున్నాను. రమణారావు 
హత్యకేసు దర్యాప్తు చేస్తున్నాను” అన్నాడు యుగంధర్‌ రహమాన్‌ మొహం 
పరీక్షగా చూస్తూ, 

“అవునవును. ఆ విషయం తెలుసు. అందుకే మీ దగ్గిరికి వచ్చాను. ఆ 
హత్యకీ, ఈ దివాకర్‌కీ సంబంధం వుండి వుండవచ్చు.” 

“ఎలా?” 

“యువజన సంఘం తరపున రమణారావు నా ఎలక్షన్‌ ప్రచారం చేస్తూ 
వుండేవాడు. అతను లేకపోతే దివాకర్‌ సహాయం నేను గంతేసి కోరుతానని 
అనుకుంటాడు.” 

యుగంధర్‌ నవ్వి “హత్యకు అది అంత బలమైన కారణంగా కనిపించడం 
లేదు” అన్నాడు. 

“అయితే యీ సందర్భంలో మీరు నాకు సహాయం చెయ్యలేనంటారా?” 

యుగంధర్‌ తలతిప్పాడు. 

“మిమ్మల్ని శ్రమ పెట్టినందుకు మరొకసారి క్షమాపణలు. వస్తాను” అంటూ 
షేక్‌ రహమాన్‌ వెళ్ళిపోయాడు. 

యుగంధర్‌ తలుపు మూసి మళ్ళీ రివాల్వింగ్‌ కుర్చీలో కూర్చున్నాడు. 
షేక్‌ రహమాన్‌ విదేశ గూఢచారి అనీ అది బుజువు చేసే నిదర్శనాలు 
తనవద్ద వున్నాయనీ రమణారావు చెప్పాడు. ఆ బుజువు కాగితాలు కవరులో 
పెట్టి ప్రేమకు యిచ్చాడు. వాటికోసం శత్రువులు డేణంనీ, ఆమె 
తల్లిదండ్రులనూ హత్య చెయ్యడానికి సిద్ధపడ్డారు. ఆ కవరు ఎవరి చేతికీ 
చిక్కకుండా వుండేందుకు ఆ యింటినే తగలబెట్టారు. కనుక రమణారావు 
అనుమానం నిరాధారమైనది అయ్యుండదు. అంటే షేక్‌ రహమాన్‌ విదేశ 
గూఢచారి అయ్యుండాలి. అయితే తనవద్దకు ఎందుకు వచ్చాడు? దివాకర్‌ 
రాజు అతని అతనికి తెలుసా? రాజును జోక్యం కలిగించుకోవద్దని తనకు 
హెచ్చరిక చేస్తున్నాడా? దివాకర్‌ రాజని తెలిస్తే గ్లారియా ద్వారా డబ్బు ఎందుకు 
యిప్పిస్తాడు? డబ్బు యిచ్చిన తర్వాత ఆనవాలు తెలిసిందా? ఇంతకీ రాజు 
ఏడి? రాలేదేం? ఎక్కడికి వెళ్లి వుంటాడు? 


70 కొమ్మూరి సాంబశివరావు 


యుగంధర్‌ మనస్సు డేవిడ్‌ ఉత్తరంమీదికి వెళ్ళింది. ఆ ఉత్తరంలో వున్న 
గూడార్లం ఏమిటి? 


అంతలో బల్లమీద టెలిఫోన్‌ గణగణ మోగింది. 

“హల్లో!” అన్నాడు యుగంధర్‌ రిసీవర్‌ తీసుకుని. 

“హల్లో! ఇన్‌స్పెక్టర్‌ స్వరాజ్యరావు స్పీకింగ్‌. మిస్‌ ప్రేమ కనిపించడం 
లేదు. మాయమైంది” అన్నాడు. 

“ప్రేమా? ఎప్పట్నించీ కనిపించడంలేదు? ఎలా మాయమైంది?” అడిగాడు 
యుగంధర్‌. 

“మీ సలహా ప్రకారం మష్టీలో ఒక కానిస్టేబుల్ని ఆస్పత్రి దగ్గిరే ఉండి, 
మిస్‌ ప్రేమని ఓ కంట కనిపెడుతూ వుండమని చెప్పాను. సాయంకాలం 
(ప్రేమని ఆమె తల్లిదండ్రులనూ డిశ్చార్జి చేశారుట. వాళ్ళ యిల్లు కాలిపోవడం 
వల్ల వూళ్ళో వున్న వాళ్ల బంధువుల యుంటికి బయలుదేరారుట టాక్సీలో. ఆ 
బంధువుల యింటి అడ్రస్‌ అడిగి తెలుసుకున్నాడు మా కానిస్టేబుల్‌. ప్రేమా, 
ఆమె తల్లిదండ్రులూ టాక్సీల్లో బయలుదేరి వెళ్ళారు. మా కానిస్టేబుల్‌ ఆ 
బంధువుల యింటికి వెళితే వాళ్ళు రాలేదని చెప్పారు.” 

“అయితే (ప్రేమే కాకుండా ఆమె తల్లీ, తండ్రీ కూడా మాయమయినా 
రన్నమాట.” 

“నో! నో! వాళ్ళు కీల్‌పాక్‌ పోలీస్‌స్టేషన్‌లో వున్నారు. రిపోర్టు యివ్వడానికి 
వెళ్ళారు.” 

“ఏమని చెప్పారుట?” అడిగాడు యుగంధర్‌. 

“ఏదో విచిత్రమైన కథ చెపుతున్నారుట. నేను అక్కడికే వెళుతున్నాను. 
మీరు వస్తారా?” అడిగాడు స్వరాజ్యరావు 

యుగంధర్‌ చేతి గడియారం చూసుకున్నాడు. “ఆల్‌రైట్‌!” అని టెలిఫోన్‌ 
పెట్టేశాడు. డేవిడ్‌ ఉత్తరం మడిచి జేబులో పెట్టుకుని ఎంగేజ్‌మెంట్స్‌ పాడ్‌మీద 
“కీల్‌పాక్‌ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తున్నాను”అని వ్రాసి బయలుదేరాడు. 

“హల్లో! యుగంధర్‌! చాలా త్వరగా వచ్చేశారే?” అంటూ కారు దగ్గిరికి 
వచ్చి పలకరించాడు స్వరాజ్యరావు యుగంధర్‌ కారు కీల్‌పాక్‌ పోలీస్‌ స్టేషన్‌ 
ముందు ఆగగానే. 

“అవును. వెంటనే బయలుదేరాను. కొత్త విషయాలు ఏమైనా తెలిశాయా?” 
అడిగాడు యుగంధర్‌. 


నెంం11 71 


డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ బల్లకెదురుగా బెంచీలమీద కూర్చునున్నారు ఆ 
వృద్ధదంపతులు... ప్రేమ తల్లీ, తండ్రీ. 

యుగంధర్‌ వారికి నమస్మారం పెట్టి “మీ అమ్మాయి ప్రేమ ఏమైంది?” 
అడిగాడు. 

(పేమ తండ్రి సత్యనారాయణ ఒకసారి డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్నీ, 
స్వరాజ్యరావునీ, యుగంధర్నీ పరికించి చూసి “చెపుతాను. మళ్ళీ చెపుతాను... 
చెప్పినా ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? ఆస్పత్రినించి టాక్సీలో 
బయలుదేరాం. మా యిల్లు కాలిపోయింది కనుక నా పినతల్లి కొడుకు యింటికి 
వెళదాం అనుకున్నాం. ఈ కీల్‌పాక్‌లోనే వుంది అతని యిల్లు, నేనూ, మా 
ఆవిడా, (ప్రేమా టాక్సీ ఎక్కాము. కానిస్టేబుల్‌ వచ్చి మేము ఎక్కడికి వెళ్లేదీ 
అడ్రస్‌ చెప్పమన్నాడు. చెప్పాను. టాక్సీ సెంట్రల్‌ స్టేషన్‌ దాటేంత వరకూ 
ఏమీ జరగలేదు. పాత ట్రామ్‌షెడ్‌ దాటి ఇరవై గజాలు వెళ్ళామో లేదో ఓ 
పోలీస్‌ ఉద్యోగి మా టాక్సీని ఆపమని చెయ్యి చూపించాడు. [డైవర్‌ ఆపాడు. 

“అర్జంటు కేసుమీద తను ఒకచోటికీ వెళ్లాలనీ, మమ్మల్ని దింపి తనను 
ఎక్కించుకోమనీ చెప్పాడు డ్రైవర్‌కి ఆ పోలీస్‌ ఉద్యోగి. మేము అప్పుడే 
ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయి వస్తున్నామనీ, ఆ నడిరోడ్‌మీద మమ్మల్ని దింపేస్తే 
ఎలా అని నేనడిగాను. తను వెంటనే వెళ్ళకపోతే ముగ్గురి ప్రాణాలు పోయే 
ప్రమాదం వున్నదనీ తనను దింపేసి పదినిముషాలలో టాక్సీ తిరిగి వస్తుందనీ 
పోలీసు ఉద్యోగి చెప్పాడు. దిగి నడిరోడ్డుమీద నిలుచోడం కన్నా కారులోనే 
కూర్చుంటామనీ, ముందు ఆయన వెళ్ళవలసిన చోటికి వెళ్లి ఆయన్ని దింపేసి 
మేము వెళ్తామనీ చెప్పాను. 'దటీజ్‌ ఆల్‌రైట్‌! థాంక్సు’ అని ముందుసీటులోకి 
ఎక్కి కూర్చున్నాడు ఆ ఆఫీసర్‌. ముగ్గరికన్నా ఎక్కువమందిని ఎక్కించుకోవచ్చా 
అని టాక్సీ డైవర్‌ సణుగుతూ టాక్సీ స్టార్టు చేశాడు. పచ్చయప్పా కాలేజీ 
పక్కన వున్న వీధిలోకి టాక్సీ తిప్పించాడు ఆ పోలీసు ఉద్యోగి. కొంచెం 
దూరం వెళ్ళిన తర్వాత “నిలుపు అన్నాడు. డైవర్‌ ఆపాడు. మా వెనకే యింకో 
కారు వస్తోంది. నేను అది గమనించనేలేదు. వెనక వచ్చే ఆ కారుకూడా 

ఆగింది. అందులోంచి యిద్దరు దిగి మా కారు దగ్గిరికి వచ్చారు. 
“నువ్వు దిగిరా!” అన్నాడు ఒకడు ప్రేమని చూసి. ప్రేమ తనని అనుకోలేదు. 
అతను మళ్ళీ 'నిన్నే! దిగిరా!? అంటూ జేబులోంచి పిస్తోలు తీసి చూపించాడు. 
“నేను రాను, కాలిస్తే కాల్చు” అన్నది ప్రేమ. టాక్సీ డ్రైవర్‌ ఖంగారుతో 
మాటా మంతీ లేకుండా కూర్చున్నాడు. 


72 కొమ్మూరి సాంబశివరావు 


“మొండితనం చేసి మీ నాన్ననీ, అమ్మనీ కూడా ఎందుకు చంపుకుంటావు? 


దిగిరా!” అన్నాడు అతను. 

“ప్రేమ దిగివెళ్ళకపోతే మమ్మల్ని కాల్చి చంపేసే వాడేమో చెప్పలేను. 
ప్రేమ టాక్సీలోంచి దిగింది. వాళ్ళ కారు ఎక్కింది. ఆ కారు బయలుదేరి 
వెళ్ళిపోయింది (ప్రేమతో. ఒక నిముషంపాటు నాకు ఏమీ తోచలేదు. మా 
ఆవిడ ఏడుస్తోంది. డ్రైవర్ని పిలిచాను. పలకలేదు. తట్టి చూశాను. శ్వాస | 
వుంది. చంపలేదు గాని, ఎలాగో స్పృహ పోగొట్టారు అని గ్రహించాను. | 
టాక్సీ దిగి, మెయిన్‌ రోడ్డుమీదకి నడిచి వచ్చి, ఇంకో టాక్సీ ఆపి యీ ! 
పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాము” అని చెప్పాడు ఆ వృద్దుడు. 

“మీ టాక్సీని ఆపిన ఆ పోలీస్‌ ఉద్యోగి ఏమయ్యాడు?” అడిగాడు 
యుగంధర్‌. 

“వెనక వచ్చిన కారులో వున్న మనుష్యులు మా దగ్గిరికి వచ్చిన తర్వాత 
అతను కనిపించలేదు. ఆ ఖంగారులో అతని విషయం నేను పట్టించుకోలేదు.” 

“అతను కూడా వెనక వచ్చిన ఆ కారులో ఎక్కి వెళ్ళిపోయాడా?” 

“అతను మళ్ళీ నాకు కనిపించలేదు. ఆ కారులోనే వెళ్ళిపోయి వుండాలి.” 

“ఆ కారు నెంబర్‌ చూశారా?” 

“నేను గమనించలేదు.” 

“ఆ కారు రంగు, పేరు, ఏ సంవత్సరం మోడలో చూశారా?” 

“నల్లరంగు. తతిమ్మా వివరాలు నాకు తెలియదు.” 

“వెనక కారులోంచి దిగివచ్చిన మనుష్యుల ఆనవాళ్ళు చెప్పగలరా?” 
అడిగాడు యుగంధర్‌. 

“ఇద్దరూ భారీగా, పొడుగ్గా వున్నారు. ఇద్దరికీ మీసాలున్నాయి. పాంట్లు, 
పాంటు లోపలికి షర్టు వేసుకున్నారు.” 

“అంతకన్నా స్పష్టంగా చెప్పలేరా?” 

“సారీ! ఆ ఖంగారులో నేను గమనించలేదు.” 

“కొంచెం సరిగా జ్ఞాపకం చేసుకుని ఇంకో విషయం చెప్పండి. మీ 
అమ్మాయిని ఎత్తుకుపోవడానికి కారణం సూచనగానయినా చెప్పగలరా?” 

“చెప్పలేను.” 

“ఆ కారు ఎటు వెళ్లింది? వెనక్కి తిరిగి మెయిన్‌రోడ్‌ మీదికి వెళ్ళిందా?” 





నెంుశేసేరే 73 


“లేదు. తిన్నగా ఆ సందులోంచి వెళ్ళిపోయింది.” 

యుగంధర్‌ దీర్జాలోచనలో మునిగిపోయి సిగిరెట్‌ వెలిగించి పోలీస్‌స్టేషన్‌ 
వసారాలోకి వెళ్లి నిలుచున్నాడు. వెనకే ఇన్‌స్పెక్టరూ వెళ్ళాడు. 

“ఏమిటి ఆలోచిస్తున్నారు?” 

“ప్రేమని ఎందుకు ఎత్తుకుపోయారా అని ఆలోచిస్తున్నాను.” 

“మీకు తెలియదూ?” అడిగాడు స్వరాజ్యరావు ఆశ్చర్యంతో. 

యుగంధర్‌ తెలియదని తలతిప్పాడు. 

“ప్రేమకి ప్రమాదం జరగవచ్చనీ, జాగ్రత్తపడమనీ మీరేగా చెప్పారు!” 

“నిజమే. ఎందుకయినా మంచిదని జాగ్రత్తపడమన్నాను. కాని ఆమెని 
ఎత్తుకుపోవడానికి కారణం వూహించలేకుండా వున్నాను. రమణారావు ఇచ్చిన 
కవరు కాలిపోయి వుండాలని శత్రువులకు తెలుసుండాలి. కాలిపోకుండా 
వున్నట్లయితే ఈపాటికి ఆ కవరు మనచేతికి దొరికివుంటుందని వాళ్ళకి 
తెలిసీవుండాలి. కనుక రమణారావు ఆమెకిచ్చిన కవరు కాదు ఆమెను ఇప్పుడు 
ఎత్తుకుపోవడానికి కారణం. ఇంకేదో వుండాలి! అదేమిటై వుంటుందని 
ఆలోచిస్తున్నాను.” 

“మీకు టెలిఫోన్‌ కాల్‌ సార్‌!” అన్నాడు రైటర్‌ వసారాలోకి వచ్చి 
యుగంధర్‌తో. 

“వస్తున్నాను” అంటూ యుగంధర్‌ టెలిఫోన్‌ దగ్గిరికి వెళ్ళాడు. “హల్లొ! 
యుగంధర్‌ స్పీకింగ్‌!” 

“హల్లో సార్‌! నేను రాజుని. ఇప్పుడే ఇంటికి వచ్చాను. మీ చీటీ చూశాను. 
కీల్‌పాక్‌ పోలీస్‌ స్టేషన్‌కి ఎందుకు వెళ్ళారు? ఏమైంది?” అడిగాడు ఆత్రుతతో. 

ప్రేమను ఎత్తుకుపోవడం గురించి వివరంగా చెప్పి “(ప్రేమను ఎత్తుకు 
పోవడానికి కారణం ఊహించలేకుండా వున్నాను. నీకేమైనా కొత్తవిషయాలు 
తెలిశాయా?” అడిగాడు యుగంధర్‌. 

“గొరియా వైట్‌ మనచేతిలో మైనంముద్ద. ఆమెని మనవైపుకు తిప్పేశాను. 
అదే విశేషం” అన్నాడు రాజు. 

“111 విషయం?” 

“ఆమెకు తెలియదు. 111ని ఆమె ఎన్నడూ చూడలేదు. చూసినా అతను 
111 అని తెలుసుకోలేదు. పెరుమాళ్‌ అనే అతనితో తగాదాపడ్డాను. పెరుమాళ్‌ 
111 అనుచరులలో ఒకడని తెలిసింది.” 


3 


74 కొమ్మూరి సాంబశివరావు 


“గుడ్‌! పెరుమాళ్‌, డేవిడ్‌, గ్లారియా- ముగ్గురు అనుచరుల విషయం 


తెలిసింది. ఇంకా ఎందరున్నారో?” 
“ప్రేమని గురించి ఏం చేస్తున్నారు?” 


“అదే ఆలోచిస్తున్నాను.” 
“ప్రేమను గురించి తెలుసుకోమని గ్లోరియాకి చెప్పనా?” 
“ప్రమాదమేమో!” 


“అనుభవం కలది. బయటపడకుండా తెలుసుకోమంటాను.” 

“గుడ్‌! నేను వచ్చేందుకు ఆలస్యం అవుతుంది” అని యుగంధర్‌ రిసీవర్‌ 
హుక్‌మీద పెట్టేశాడు. తర్వాత (ప్రేమ తల్లిదండ్రుల దగ్గిరికి వెళ్లి “ప్రేమను 
సురక్షితంగా తీసుకువచ్చేందుకు మేము మా సర్వశక్తులా ప్రయత్నిస్తాము. 
ప్రేమను ఎత్తుకుపోయినవాళ్ళను శిక్షించి తీర్తాము” అన్నాడు. 

ఆ వృద్ధదంపతులు తలలు వూపి, కళ్ళు తుడుచుకున్నారు. 

స్వరాజ్యరావూ, యుగంధరూ కారెక్కారు. “ఎక్కడికి?” అడిగాడు 
స్వరాజ్యరావు. 

“మీ ఆఫీసుకి.” 

“ఎందుకు?” 

“వైప్రతాను” అన్నాడు యుగంధర్‌. 

కాసేపట్లో కారు సెంట్రల్‌ క్రైం బ్రాంచి ఆఫీసుముందు ఆగింది. ఇద్దరూ 
తిన్నగా స్వరాజ్యరావు ఆఫీసుగదిలోకి వెళ్ళారు. యుగంధర్‌ జేబులోంచి డేవిడ్‌ 
వ్రాసిన ఉత్తరం తీసి, దానికి నకలు ఒకటి తయారుచేసి “ఇన్‌ స్పెక్టర్‌! ఈ 
ఉత్తరం కోడ్‌లో వ్రాయబడిందని నా అనుమానం. డీకోడ్‌ చెయ్యడానికి చాలా 
ప్రయత్నించాను కాని నావల్ల కాలేదు. మనస్సంతా దీనిమీద లగ్నం 
చెయ్యలేకుండా వున్నాను. దయచేసి మీ డీకోడింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌కు ఈ ఉత్తరం 
ఇచ్చి డీకోడ్‌ చెయ్యమని చెప్పండి. త్వరగా పని కావాలి అని చెప్పండి” 
అన్నాడు యుగంధర్‌. 

“రండి! మనమే డీకోడింగ్‌ డిపార్టుమెంటుకు వెళదాం” అంటూ ఇన్‌స్పెక్టర్‌ 
గదిలోంచి బయటికి దారి తీశాడు. 


నెం. 111 75 


14 


“హల్లో! గుడీవినింగ్‌!” బొంగురు కంఠస్వరం వినిపించేసరికి ప్రేమ ఆ 
మాటలు వినవచ్చిన వైపు తలతిప్పింది. గది అంతా చీకటిగా వుంది. ఏమీ 
కనిపించడం లేదు. కాని ప్రేమ ఆ గొంతు గుర్తుపట్టింది. ఆ గొంతే! ఆ 
రాత్రి తనను కవరు ఇవ్వమని అడిగిన గొంతే! తనని బెదిరించిన గొంతే! 

(ప్రేమ మాట్లాడలేదు. కళ్ళు వొప్ప చెప్పి చీకట్లోకి చూస్తోంది. తనను 
టాక్సీలోంచి దిగమని పిస్తోలు చూపించి బెదిరించి వెనకనున్న కారులో 
ఎక్కించుకున్నారు. తనకు చెరొకవైపూ చెరొకరూ కూర్చున్నారు. మూడోమనిషి 
కారు డైవ్‌ చేశాడు. ఆ ఖంగారులో, ఆ గుండెదడలో తన పక్కన కూర్చున్న 
వాళ్ళని తను సరిగా చూడలేదు. కారు కదిలిందో లేదో కుడిచేతికి ఏదో 
గుచ్చుకున్నది. చటుక్కున అటు తిరిగి చెయ్యి చూసుకున్నది. ఇంజక్షన్‌ సిరంజ్‌ 
జేబులో పెట్టుకుంటున్నాడు తన పక్కన కూర్చున్న మనిషి మరో మూడు 
క్షణాలలో తనకి సృహ పోయింది. మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఆ గదిలో, 
చీకట్లో మంచంమీద పడుకునున్నది. తనకి సృృహపోయి ఎంతసేపయిందో 
తెలియదు. ఒక రోజా, ఒక గంటా, అర్ధగంటా అని ఆలోచిస్తుండగా చీకట్లోంచి 
ఆ మాటలు వినిపించాయి. 

ల్లో చెప్పినట్లు నువ్వు నడుచుకుంటే నీకు ఎటువంటి హానీ జరగదు. 
ఆవేళ ఆ కవరు అడిగిన వెంటనే ఇచ్చేసి వుంటే నువ్వు ఇన్ని బాధలు పడేదానివి 
కాదు.” 

“నువ్వెవరు?” అడిగింది ప్రేమ. 

అతను నవ్వాడు. “నేనెవర్నో చెపితే నీకేం ప్రయోజనం? ఒకప్పుడు నాకేదో 
పేరుండేది. ఈ మధ్య మార్చేసుకున్నాను. 111 అంటారు అందరూ నన్ను.” 

“రమణారావుగార్ని హత్యచేసింది నువ్వేనా?” అడిగింది కోపంగా ప్రేమ. 

“ప్రపంచంలో చాలామంది మగవాళ్ళు వున్నారు. అంతకన్నా యోగ్యుడు 
దొరకుతాడులే.” 

పేమ పళ్ళు పటపట కొరికింది. “నన్నెందుకు తీసుకువొచ్చావు?” అడిగింది 
కోపం దిగమింగి. 

“చెప్పానుగా. నేను చెప్పినట్లు నడుచుకుంటే...” 

“ఏమిటది? చెప్పు?” 

“గుడ్‌! అలా దారికిరా!” 


76 కొమ్మూరి సాంబశివరావు 


మరుక్షణం క్లిక్‌మని చప్పుడయింది. (ప్రేమ పడుకున్న మంచం పక్కన 
ఎలక్ట్రిక్‌ దీపం వెలిగింది. వెలుగు వెనుకకు పోకుండా దీపం వెనక పెద్ద 
షేడ్‌ వున్నది. దీపం వెనక కూర్చున్న మనిషి ఆకారం తప్ప అతని రూపురేఖలు. 
కనిపించలేదు (ప్రేమకి. ఒక కలం, లెటర్‌పాడూ మంచంమీదికి విసిరేసి. 
“వాయి” అన్నాడతను. 

“ఎవరికి? ఏమని?” 

“యుగంధర్‌కి.” 

“ఏమని?” 

“నేను చెపుతాను. చెప్పినట్లు వ్రాయి.” 

ప్రేమ ఒక క్షణంపాటు సందేహించి “చెప్పు?” అన్నది. అతను చెప్పడం 
ప్రారంభించాడు. 

“శ్రీ యుగంధర్‌ గారికి, 

రమణారావు ఇచ్చిన కవరు నేను పుస్తకంలో పెట్టలేదు. అది కాలిపోలేదు. 
భద్రంగా ఓ చోట దాచాను. ఆ కవరులో ఏమున్నదో ముందుగా నేను 
చూస్తే తప్ప ఎవరి చేతికీ దాన్ని ఇవ్వదలుచుకోలేదు. అందుకే మీతో అబద్ధం 
చెప్పాను. ఈ విషయం 111కి ఎలా తెలిసిందో, నన్నెత్తుకు వచ్చాడు. ఆ 
కవరు ఇవ్వమని బెదిరిస్తున్నాడు. ఇంతకుముందే ఆ కవరు మీకిచ్చి 
వుండవలసింది. నేను చేసిన పొరపాటుకు ఇప్పుడు చింతిస్తున్నాను. ఆ కవరు 
ఫిరోజ్‌ మాన్నన్స్‌లో యువజన కాంగ్రెస్‌ ఆఫీసులోనే దాచాను. వాకిలి తలుపు 
పైన వున్న వెంటిలేటర్‌ అద్దం పగిలిపోవడం వల్ల కాగితం అతికించబడి = 
వుంది. ఆ కాగితం వెనక కవరు దాచాను. రమణారావు అది నాకు ఇవ్వగానే 
బైటికి వెళుతూ అక్కడ పెట్టాను. ఆ కవరు వెంటనే తీసుకోండి. ఈ ఉత్తరం 
మీ చేతికి అందుతుందని ఆశిస్తున్నాను. నన్ను బంధించిన గదిలో నా 
అదృష్టవశాత్తూ ఓ లెటర్‌ పాడ్‌, ఓ పోస్ట్‌ కవరు బల్లసొరుగులో కనిపించాయి. 
ఈ కవరు దొరికినవాళ్ళు దయచేసి పోస్ట్‌ డబ్బాలో పడేయండి అని కవరు 
మీద వ్రాసి, కిటికీలోంచి రోడ్‌మీదికి విసిరేస్తున్నాను. ఏ పెద్దమనిషికో ఈ 
కవరు కనిపిస్తుందనీ, పోస్టుబాక్సులో పడేస్తాడనీ, మీకు చేరుతుందనీ, తర్వాత 
111ని పట్టుకుని నన్ను అతని చెరలోంచి విడిపిస్తారనీ ఆశిస్తున్నాను. 

ప్రమ.” 


' 3oadlt 7m 


ఒక్కొక్క వాక్యం నెమ్మదిగా చెప్పాడు. ఒక వాక్యం వ్రాసి 'ఊ! అన్న 
తర్వాత యింకో వాక్యం చెప్పాడు. ఉత్తరం అంతా పూర్తి అయిన తర్వాత 
చటుక్కున దీపం ఆరిపోయింది. ఆ కటికచీకట్లో 111 కదులుతున్న అలికిడి 
వినవస్తున్నవైపు ప్రేమ కళ్ళు చిట్లించి చూస్తోంది. 

“ఆ పాడ్‌ యిలా తే” అన్నాడు ఆమె చేతిలోంచి లెటర్‌పాడ్‌ లాక్కుంటూ. 

“ఇక నన్ను వొదిలేస్తారా?” అడిగింది ప్రేమ. 

“ఇప్పుడు కాదు. నా పథకం పారితే నిన్ను వొదిలేస్తాను” అన్నాడతను. 

తలుపు తెరిచిన శబ్దం. మళ్ళీ మూసిన శబ్దం అయింది. ప్రేమ మంచం 
మీదనించి లేచింది. గదిలో ఎక్కడో 111 వేసిన దీపం స్విచ్‌ వుండాలి. 
చీకట్లో గోడలమీద తడమడం ప్రారంభించింది. పదినిముషాల తర్వాత స్విచ్‌ 
చేతికి తగిలింది. స్విచ్‌ నొక్కింది. దీపం వెలగలేదు. కిటికీ ఏదైనా 
వున్నదేమోనని గోడనంటి పెట్టుకుని నడిచింది. తలుపు మాత్రం చేతులకి 
తగిలింది. కిటికీ లేదు. 

111 తన చేత ఆ ఉత్తరం వ్రాయించడంలో అతని ఉద్దేశమేమిటో! ఏదో 
పథకం అంటున్నాడు. ఏమిటా పథకం! అది జయప్రదం కాకుండా తను 
ఎలాగయినా అద్దుకోవాలి. రమణారావును హత్యచేసిన ఆ రాక్షసుణ్ణి పట్టించి 
తీరాలి, 

ప్రేమ తన ఆపాయం గురించి ఆలోచించడం లేదు. దేశానికి ద్రోహం 
చేస్తున్న ఆ దుర్మార్గులను ఎలా పట్టించడమా అని ఆలోచిస్తూ మంచం 
దగ్గిరికి వెళ్ళింది. నిట్టూరుస్తూ మంచంమీద కూర్చున్నది. మరుక్షణం కెవ్వున 
కేకవేసింది. మంచంమీద ఎవరో పడుకునున్నారు. తలుపు మూసివున్న ఆ 
గదిలోకి ఎవరో ఎలా వచ్చారు? వచ్చినట్లు చప్పుడు ఎందుకు కాలేదు? 
ఎవరా వచ్చిన మనిషి! మొగాడా! ఆడదా! మంచంమీద ఎందుకు 
పడుకున్నట్టు? ఈ ప్రశ్నలన్నీ అప్రయత్నంగా క్షణంలో ఆమె మెదడులో 
మెరిశాయి. కెవ్వున కేకలేస్తూనే వున్నది. 

15 
“షేక్‌ రహమాన్‌ని కస్టడీలోకి తీసుకుని బెదిరిస్తే” అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ 


స్వరాజ్యరావు యుగంధర్ని. డీకోడింగ్‌ నిపుణులకు డేవిడ్‌ ఉత్తరం యిచ్చి 
ఇన్‌స్పెక్టర్‌, యుగంధరూ అప్పుడే తిరిగివచ్చారు. 


78 కొమ్మూరి సాంబశివరావు T 


యుగంధర్‌ చిన్నగా నవ్వి “కస్టడీలోకి తీసుకుని?” అడిగాడు. 

“బెదిరిస్తే సరి.” 

“ఏమనీ?” [| 

“రమణారావుని హత్య చేసినది అతనేనని మనకు తెలుననీ, ప్రేమను 
ఎత్తుకుపోయి దాచింది అతనేననీ, డేవిడ్‌కి వ్రాసిన ఉత్తరం మనకు దొరికిందనీ 
బెదిరిద్దాము.” 

“మై డియర్‌ ఇన్‌స్పెక్టర్‌! ఈ దౌర్జన్యాలన్నీ షేక్‌ రహమాన్‌ చేశాడని 
మనకేమిటి నిశ్చయం?” అడిగాడు యుగంధర్‌. 

“హత్య చేయబడేముందు షేక్‌ రహమాన్‌ విదేశ గూఢచారి అని 
రమణారావు టెలిఫోనులో చెప్పాడుగా మీకు!” 

యుగంధర్‌ నవ్వి “బలమైన సాక్ష్యం లేనిదే సామాన్యంగా అర అంగుళం 
ముందుకు జరగని డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వరాజ్యరావు యిలా మాట్లాడడం 
ఆశ్చర్యంగా వున్నది. తనకి ఈ దౌర్జన్యాలతో ఎటువంటి సంబంధం లేదనీ, 
రమణారావు ఆ విధంగా తనని ఎందువల్ల అనుమానించాడో తనకు 
తెలియదనీ షేక్‌ రహమాన్‌ అంటాడు. అప్పుడు ఏం చేస్తారు?” 

స్వరాజ్యరావు ఆలోచనలో పడ్డాడు. 

“ఆ మాటకి వస్తే షేక్‌ రహమాన్‌ పరిస్థాన్‌ గూఢచారి అని మనకు ఏం 
నిదర్శనం వున్నది? రమణారావు టెలిఫోనులో నాతో ఆ విషయం చెప్పడం, 
తనవద్ద బుజువు కూడా వున్నదనడం నిజమే. రమణారావు పొరబడి 
వుండవచ్చుగా?” 

“రమణారావు పొరబడి వుంటే అతన్ని ఎందుకు హత్య చేస్తారు?” అడిగాడు 
ఇన్‌స్పెక్టర్‌. 

“ఓ విదేశ గూఢచార్ని గురించి అతనికి కొన్ని బుజువులు దొరికి 
వుండవచ్చు. కాని వాటిని అతను సరిగా అర్ధం చేసుకోలేక షేక్‌ రహమాన్‌ని 
అనవసరంగా అనుమానించి వుండవచ్చు. ఈ బుజువులు నాకు యిస్తానని 
చెప్పాడు రమణారావు. నేను రమణారావు పడ్డ పొరపాటు తెలుసుకుని అసలు 
గూఢచారి ఎవరో తెలుసుకుంటానేమో అన్న భయంవల్ల అతన్ని హత్య చేసి 
వుండవచ్చు” అన్నాడు యుగంధర్‌. 


aoa 111 79 


“అసలే అయోమయంగా వున్న ఈ కేసును మీరు మరింత అయోమయంగా 
చేస్తున్నారు. షేక్‌ రహమాన్‌ గూఢచారి కాకపోతే అసలు కేసే లేదు అంటాను 
నేను” అన్నాడు స్వరాజ్యరావు మొండిగా. 

“షేక్‌ రహమాన్‌ గూఢచారి కాదని నేను నిశ్చయంగా చెప్పలేను. కాడనే 
ఆలోచించి చూద్దాం. రమణారావు నాకు టెలిఫోన్‌ చేసి నన్ను కలుసుకోకుండా 
వుండడానికే అతను హత్య చేయబడ్డాడని అనుకోవచ్చు. రమణారావు 
అనుమానించిన షేక్‌ రహమ్‌ నిజంగా “గూఢచారి అయివుంటే, ఆ విషయం 
రమణారావు నాకు చెప్పాడు. కనుక రమణారావుని హత్య చేస్తే అనుమానం 
తనమీదికి వొస్తుందని ఆలోచించడా రహమాన్‌?” అడిగాడు యుగంధర్‌. 

“నిజమే ననుకోండి. హత్య చేయకుండా వుంటే రమణారావు మీకు 
బుజువు చూపిస్తాడు. కనుక ఆ బుజువు మీ చేతికి చిక్కకుండా వుండేందుకు 
హత్య చేయడం ఒక్కటే మార్గం.” 

“అదొక్కటే ఎందుకు మార్గమైంది? (ప్రేమను ఎత్తుకుపోగలిన మనిషి 
యిన్ని దౌర్జన్యాలు చెయ్యగలిగిన మనిషి, రమణారావును క కూడా ఎత్తుకుపోయి 
హింసించి ఆ బుజువులు తీసుకుని వుండవచ్చుగా!” 

“ఆ బుజువులు అతని జేబులో వున్నాయని రమణారావుని హత్య 
చేశాడేమో!” 

“అలా పొరబడి వుంటే, అతన్ని హత్యచేసిన వెంటనే ప్రేమయింటికి వెళ్లి 
రమణారావు యిచ్చిన కవరు యివ్యమని ఎలా అడిగాడు? హేతువాదంతో 
ఆలోచిస్తే రమణరావు ఆ కవరు ప్రేమకు యిచ్చిన విషయం హంతకుడికి 
తెలుసుండాలి. కనుక రమణారావుని హత్యచేయడానికి కారణం ఆ కవరు 
సంపాదించడం కాదు. ఆ బుజువు నా చేతికి చిక్కకుండా జాగ్రత్తపడడమే 
కాదు. రమణరావు అసలు నన్ను కలుసుకోకుండా జాగ్రత్త పడ్డాడు. అతన్ని 
ఎత్తుకుపోయి దాచడం కష్టం. ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టాలి. విడిచి 
పెట్టగానే అతను నన్ను కలుసుకుంటాడు. రమణారావు హత్యకి ముఖ్య కారణం 
అతని నోరు శాశ్వతంగా మూయించడమే. అందులో సందేహం లేదు. ఇక 
కవరు- ఆ కవరు నా చేతిలో పడితే రమణారావుని హత్యచేసి ప్రయోజనం 
వుండదు. కనుక ఆ కవరు సంపాదించడానికి అంత తాపత్రయపడ్డాడు. 
షేక్‌ రహమాన్‌కి ఈ సంఘటనలతో సంబంధం వున్నది. అందులో స సందేహం 
లేదు. షేక్‌ రహమాన్‌ సానుభూతి పరిస్థాన్‌ దేశంపట్ల వుండవచ్చు. భారతదేశం 
తనదేశంగా భావించకపోవచ్చు. కాని ఈ దౌర్జన్యాలు అతనే చేయించాడని 


80 కొమ్మూరి సాంబశివరావు | 


ఎలా అనగలం! ఒక విషయం మటుకు స్పష్టంగా తెలుస్తోంది. 111 పరిస్థాన్‌ 
గూఢచారి. ఈ దౌర్జన్యాలన్నీ చేయించినదీ, చేసినదీ 111. నాకు పట్టుకున్న 
సందేహమల్లా 111 అనే మారుపేరుతో షేక్‌ రహమానే యివి చేయించాడా? 
లేక 111 యంత్రాంగంలో షేక్‌ రహమాన్‌ ఒక చిన్న కీలు మాత్రమేనా?” 
అని, యుగంధర్‌ సిగిరెట్‌ వెలిగించి, గట్టిగా పొగవీల్చి ఇన్‌స్పెక్టర్ని 
ప్రశ్నార్థకంగా చూశాడు. 

“క్‌ రహమాన్‌ యంత్రాంగంలో 111 ఒక ముఖ్యమైన కీలు కావచ్చు” 
అన్నాడు స్వరాజ్యరావు. 

యుగంధర్‌ తలవూపి “కాని నేను యింకో విషయం ఆలోచిస్తున్నాను. 
షేక్‌ రహమాన్‌ సానుభూతి పరిస్టాన్‌ దేశంపట్ల వున్నదనీ, భారతదేశం 
తనదేశంగా భావించడం లేదనీ అనుకుందాం. అటువంటి షేక్‌ రహమాన్‌ 
మన పార్లమెంటుకు ఎన్నుకోబడ్డాడే అనుకుందాం. అయితే మాత్రం 
పార్లమెంటులో ఒంటిగా ఏం సాధిస్తాడు! ఏం చెయ్యగలుగుతాడు? అతను 
పార్లమెంటుకు ఎన్నుకోబడడానికి పరిస్థాన్‌ గూఢచారులు ఎందుకు ఇంత 
శ్రమ పడుతున్నారో అర్థం కాకుండా వుంది” అన్నాడు. 

“అవును. ఇవి జనరల్‌ ఎలక్షన్స్‌ అయితే షేక్‌ రహమాన్‌లా యింకా 
ఎంతోమంది పరిస్థాన్‌ సానుభూతిపరులు పార్లమెంటు ఎన్నికలకు పోటీ 
చేస్తున్నారనీ, వాళ్ళంతా నెగ్గితే భారతదేశాన్ని పరిస్థాన్‌కు గుత్తకు ఇచ్చేస్తారనీ 
భయపడవచ్చు. ఇది బై ఎలక్షన్‌ మాత్రమే” అన్నాడు స్వరాజ్యరావు. 

“కనుక షేక్‌ రహమాన్‌ పరిస్థాన్‌ సానుభూతిపరుడే అయితే, ఈ బై 
ఎలక్షన్‌లో నెగ్గితే పార్లమెంటులో వెంటనే సాధించేది ఏదో వుండాలి” అన్నాడు 
యుగంధర్‌. 

“అవును. కాని మన చర్చలవల్ల కేసు అరంగుళమైనా ముందుకు పోలేదు. 
తర్వాత మన కార్యక్రమం ఏమిటి? ప్రేమని ఆ దుర్మార్గులనించి తప్పించ 
వద్దా?” 

“ఆ పని అంత సులభం కాదనుకుంటాను. డేవిడ్‌ ఉత్తరంలోని గూఢార్థం 
తెలిస్తే సగానికి పైగా మనం విజయం సాధించినట్టే” అన్నాడు యుగంధర్‌. 

“మా డీ కోడింగ్‌ నిపుణులు కనుక్కు తీర్తారు.” 

“నాకంత నమ్మకంలేదు. అదేదో చాలా తెలివిగా వ్రాసిన కోడ్‌ ఉత్తరం.” 


నollit 81 


“ఆ డేవిడ్‌ని కస్టడీలోకి తీసుకుని బెదిరిస్తే?” 

యుగంధర్‌ నవ్వాడు. “పోలీసు అధికారి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తాడను 
కుంటాను. డేవిడ్‌ని ఏ కారణంమీద కస్టడీలోకి తీసుకుంటారు? అతని యింట్లో 
ఓ ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరం మనం డీకోడ్‌ చెయ్యలేకపోయాము. పైకి 
అది ఓ స్నేహితుడు వ్రాసిన సాధారణమైన ఉత్తరంలాగా కనిపిస్తోంది. డేవిడ్‌ని 
కస్టడీలోకి తీసుకుంటే అతను చెపుతాడా? తనకేమీ తెలియదంటాడు.” 

“ఇప్పుడిక మన కార్యక్రమం ఏమిటి?” 

“షేక్‌ రహమాన్‌ని కలుసుకోవాలి.” 

“ఎందుకు?” 

“చెపుతాను. పదండి” అన్నాడు యుగంధర్‌. 

16 

రాజు వెళ్ళిపోగానే తలుపులు గడియపెట్టి వెళ్లి సోఫాలో పడుకున్నది 
గ్లొరియా. నిద్రమత్తు పూర్తిగా పోయింది. ఆమె మనస్సులో రకరకాల 
ఆలోచనలు పరుగిడుతున్నాయి. ఎంతోమంది మొగాళ్ళని తన దాసులుగా 
చేసుకుని, తనచుట్టూ తిప్పుకున్న తను, అతనికి ఎందుకు దాసురాలయి 
పోయిందో వూహించలేకపోయింది. అతన్ని థియేటర్లో చూచిన క్షణాన్నే తనలో 
ఒక కొత్త అనుభూతి కలిగింది. అటువంటి అనుభూతి అంతకు ముందెన్నడూ 
తనకు ఏ మొగాణ్లి చూసీ కలగలేదు. అంతకుపూర్వం... తను బతికిన 
ఇన్ని సంవత్సరాలూ ఆ క్షణంలో పూర్తిగా మరిచిపోయింది. ఆ క్షణంనించీ 
తనకు ప్రాణం వచ్చినట్లూ, ఆ క్షణంనించే తను జీవించడం ప్రారంభించినట్లూ 
అనిపించింది. బ్లాక్‌బోర్డుమీది అక్షరాలు తడిగుడ్డతో తుడిచేసినట్లు తొలిచూపు 
లోనే అతను తన గతాన్నంతా తుడిచేశాడు. తన అంతరాంతరాల్లో కలిగిన 
సంచలనం తనకే ఆశ్చర్యంగా వుంది. అతన్ని రమ్మన్నది. అతను వచ్చాడు. 

గ్లొరియా సోఫాలోంచి లేచి నిలబడి తల విదిలించింది. అతను తనని 
ఏదో చేసేశాడు. అతని సమక్షంలో తను తన వ్యక్తిత్వం, ఆలోచనాశక్తీ 
కోల్పోయింది. లేకపోతే 111ని గురించిన రహస్యాలు తెలుసుకుని చెపుతానని 
తను మాట యిస్తుందా! ఎంత (ప్రమాదకరమైన పనిచేసింది తను! 

నిజమే! తనకి యిటు భారతదేశంమీద కానీ, అటు పరిస్థాన్‌ దేశంమీద 
కానీ ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు. ఆ రెండు దేశాలకూ మధ్య 


82 కొమ్మూరి సాంబశివరావు 
పెరుగుతున్న వైరంతో తనకెటువంటి సంబంధమూ లేదు. కాని 111 
ఎన్నాళ్ళనించో తన జీవనోపాధికి తోడ్చదుతున్నాడు. జీవనోపాధే కాక ఐశ్వర్యం 
కూడా యిచ్చాడు. 111 ముఠాలో తను చేరివుండకపోతే రాత్రి సినిమాలు 
విడిచాక పేవ్‌మెంట్లమీద గిరాకీలకోసం తిరగవలసి వచ్చేది. ప్రమాదంతో 
కూడుకున్న పని ఏనాడూ చెప్పలేదు 111, చాలా సులభమైన తేలిక పనులే 
తనకి అప్పచెపుతున్నాడు. ఓ ఉత్తరం ఫలానా మనిషికి యివ్వమనో, ఓ 
పాకెట్‌ ఓ చోటికి లీసుకువెళ్ళి యివ్వమనో, అంతే! 111 ని తనెన్నడూ 
ముఖాముఖీ కలుసుకోలేదు. పెరుమాళ్‌గానీ, డేవిడ్‌ గానీ 111 నించి ఉత్తరాలు 
తెచ్చి యిచ్చేవారు. 111 వాళ్ళకు ఆ ఉత్తరాలు ఎలా అందచేసేవాడో తనకు 
తెలియదు. ఒకటి రెండుసార్లు డేవిడ్‌ని 111 ఎవరని తను అడిగింది. 
“మై డియర్‌! అనవసర విషయాల్లో మనం జోక్యం కల్పించుకోకూడదు. 
మనకు తెలియకపోవడమే మంచిది. 111 ని నేను యింతవరకూ చూడలేదు” 
అన్నాడతను. 
అప్పటినించీ 111 ఎవరా అనే సందేహం మనస్సులోకి రానివ్వలేదు 
తను. ముట్టుతున్న డబ్బుతో తృప్తిపడుతోంది. కాని యిప్పుడు, యీ రోజు 
తన జీవితంలో ప్రవేశించి, తన జీవిత విధానాన్నే మార్చేస్తున్నాడు రాజు. 
గ్లొరియా యింకో సిగిరెట్‌ వెలిగించింది. దివాకర్‌ ఆ పేరుతో తమ 
ముఠాలో చేరిన మనిషి యుగంధర్‌ అసిస్టెంట్‌ రాజనీ, తనని తుదముట్టించ 
డానికి ఆ డిటెక్టివ్‌లు కంకణం కట్టుకున్నారనీ 111కి తెలిసి వుండదు. 
తెలిస్తే దివాకర్‌కి అంత డబ్బు యివ్వమని తనని పంపడు. రాజే దివాకర్‌ 
అని 111 కి తను తెలియజేస్తే 111 చాలా సంతోషిస్తాడు. తనకు ముందు 
ముందు చాలా లాభం కలుగుతుంది. 111ని పట్టుకునేందుకు తను రాజుకు 
తోడ్చడితే... తనకే నష్టం. తనకు డబ్బు యిచ్చేవాళ్ళుండరు. పెరుమాళ్‌ని 
పిలిచి చెపితే అతను 111 కి దివాకర్ని గురించిన రహస్యం తెలియజేస్తాడు. 
గ్లొరియా తలుపు దగ్గిరికి వెళ్ళింది. గడియ తీసి ఆగిపోయింది. 
రాజుని చంపేస్తారు. అందులో సందేహం లేదు. ఆ ఆలోచన మనస్సులోకి 
రాగానే ఎవరో ఆమె గుండెపట్టి నలిపినట్లు అయింది. ఒక అడుగు వెనక్కి 
వేసింది. రాజుకి తను అంత అపచారం చెయ్యలేదు. తలుపు మళ్ళీ గడియ 
పెట్టింది. 111 కి వ్యతిరేకంగా రాజుతో కలిసి పని చెయ్యకూడదు. అలాగే 
రాజుకు వ్యతిరేకంగానూ పనిచెయ్యకూడదు. దివాకర్‌ రాజని తర్వాత ఎప్పుడో 
111 కి తెలిస్తే తనకి తెలియదని చెప్పి తప్పించుకోవచ్చు. 


నెం. 1111 83 


గ్గారియాలో కలిగిన ఈ అంతర్‌ సంఘర్షణ తప్పు ఒప్పుల గురించి 
కాదు, న్యాయా న్యాయాల గురించీ కాదు. స్వార్థానికీ, ప్రేమకీ మధ్య కలిగిన 
సంఘర్షణ అది. గ్లొరియా ఏనాడూ ఇంత సందిగ్ధంలో పడలేదు. తలుపు 
దగ్గిర్నించి రెండడుగులు లోపలికి వేసిందో లేదో తలుపు చిన్నగా తట్టిన 
చప్పుడయింది. చటుక్కున తలుపు వైపు తిరిగింది. తలుపుపైనున్న వెంటిలేటర్‌ 
సందులోంచి ఒక కవరు లోపలికి విసిరేశారు. గ్లొారియా రెండడుగులు 
ముందుకు వేసి ఆ కవరు నేలమీదనించి తీసుకుని తలుపువైపు చూసింది. 
తలుపు బయటికి తొంగి చూద్దామనుకున్నది కాని చేతిలో వున్న కవరులో 
ఏమున్నదో ముందు చూడాలనిపించి కవరు చింపింది. 

“వెంటనే బయలుదేరు. వీధిలో టాక్సీ ఆగివుంటుంది. ఎక్కు నన్ను 
కలుసుకోవాలి. 

11}2 
గ్లొరియా మరొకసారి ఆ ఉత్తరం చదివింది. చేతిగడియారం చూసుకు 
రాత్రి రెండుగంటలయింది. ఈ అర్ధరాత్రి 111 తనని ఎందుకు 
రమ్మంటున్నాడు? తనని కలుసుకోవాలనుకుంటున్నాడు అంటే 111ని 
ముఖాముఖీ కలుసుకోబోతున్నదా తను! అంత అవసరం ఏం కలిగిందో! 

వెళ్ళడమా, వెళ్ళకపోవడమా అనే సంశయం కలగనేలేదు గ్లొరియాకి. 
చకచక డ్రస్సింగ్‌ గౌను తీసేసి, గౌను తొడుక్కున్నది. బెడ్‌రూం స్లిప్పర్లు 
వదిలేసి, హైహీల్సు షూస్‌ వేసుకొంది. అద్దం దగ్గిరికి పరిగెత్తి చెంపలకి 
పౌడర్‌ అద్దుకుని, జుట్టు సర్దుకుని, తలుపు తీసి బయటికి వెళ్లి తలుపు 
తాళంపెట్టి చకచక మెట్లు దిగింది. 

“కోన్‌ హై?” అడిగాడు గేటు జవాను. 

“నేనే!” 

“మిస్‌! ఇంత రాత్రివేళ...” 

“ఉష్‌! అర్జంటు పనున్నది” అంది, అంటూ గ్లొరియా ఓ నోటు అతని 
చేతిలో పెట్టింది. 

గేటుజవాను అది అయిదురూపాయల నోటో, రూపాయి నోటోకూడా 
చూడకుండా జేబులో పెట్టుకుని ఇనుప ఊచల గేటు తెరిచాడు. గ్లొరియా 
గేటుబైటికి వెళ్లింది. అయిదు గజాల దూరంలో కుడివైపున టాక్సీ ఒకటి 
ఆగివుంది. ఆ టాక్సీ దగ్గిరికి వెళ్ళి తొంగిచూసింది. [డ్రైవర్‌ ముందుసీటులో 


84 కొమ్మూరి సాంబశివరావు 


పడుకుని నిద్రపోతున్నాడు. టాక్సీ ఎక్కి ముందుకు ఒంగింది డ్రైవర్ని లేపడానికి. 
ఇ ఆ రు క్‌ py ఎక్కగానే ల్‌ చటుక్కున లేచి 
కూర్చుని కారుస్టార్డు చేశాడు. 

“ఎక్కడికి?” అడిగింది గ్లారియా. 

అతను సమాధానం చెప్పలేదు.ఆమె ప్రశ్న వినపడనట్లు కారు డైవ్‌ 
చేస్తున్నాడు. 

ఆమె మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. 

మాట్లాడవద్దని అతను చెయ్యి చూపించాడు. గ్లొరియా వెనక్కి జారగిల 
బడింది. కారు రయ్‌మని పోతోంది. చల్లని గాలి ఆమె జుట్టును రేపుతోంది. 
రుమాలు తీసి తలకు కట్టుకున్నది. 

ఇరవయి నిముషాలు ప్రయాణం సాగాక కారు ఎడ్వర్డ్‌ యిలియట్స్‌ 
రోడ్‌లోకి తిరిగింది. సరిగా ఆ సమయానికి కుడివైపునించి రౌండ్‌ ఎబౌట్‌ 
తిరిగి యింకో కారు ఆ టాక్సీ వెనకాలే వచ్చింది. ఆ టాక్సీ రోడ్‌మీద కొంత 
దూరం వెళ్లి బొటానికల్‌ గార్డెన్స్‌ పక్కన ఆగింది. వెనక వస్తున్న కారు ఆ 
టాక్సీ పక్కన ఆగింది. కారు తలుపు తెరుచుకుంది.” 

“గెటిన్‌” అన్న మాటలు వినిపించాయి గ్లొరియాకి. టాక్సీ దిగి కారు 
ఎక్కింది. అందులోనూ డ్రైవర్‌ తప్ప ఇంకెవరూ లేరు. ఆమె వెనక సీటులో 
కూర్చోగానే కారు బయలుదేరింది. తను వచ్చిన టాక్సీ వెనకకు తిరిగి 
వెళ్ళిపోయింది. 

“ఎక్కడికి?” అడిగింది గొరియా కారు డైవ్‌ చేస్తున్న అతన్ని, 

ఆ డ్రైవరు మాట్లాడలేదు. కారు శరవేగంతో వెళుతోంది. తిన్నగా 
శాంథోమ్‌కి వెళ్ళింది. శాంథోం హైరోడ్‌మీద ఒక బంగళా గేటులోకి తిరిగి 
పోర్టికోలో ఆగింది. 

“దిగి లోపలకు వెళ్ళు” అన్నాడు (డైవర్‌. 

గరియా కారు దిగి పోర్టికోలో నిలుచున్నది. తలుపుమూసి వుంది. తలుపు 
తట్టాలా? పిలవాలా? కాలింగ్‌బెల్‌ వుందా? అని ఆలోచిసుండగా తలుపు 
తెరుచుకుంది. లోపల చీకటిగా వుంది. x 

“కమిన్‌” అన్నమాటలు వినబడ్డాయి. 


గ్లారియా గుండె దడదడమంటోంది. ఆ జాగ్రత్త ఆ రహస్యం చూసికాదు. 
చీకటి ఇంట్లోకి అడుగుపెట్టడానికి జడిసింది. 


నెం. 111 - 85 


“కమిన్‌. క్విక్‌.” 
గ్లారియా లోపల అడుగు పెట్టగానే తలుపు మూసుకుంది. చీకటి. ఏమీ 
కనిపించడంలేదు. ఎవరో తన చెయ్యిపట్టుకుని “నాతో రా” అన్నాడు. 
చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. మెట్లు ఎక్కింది. ఇంకో తలుపు తెరుచు 
కుంది. ఆ గదిలోకి వెళ్లింది తను. అతను చెయ్యి వొదిలేసి “కూర్చో” అన్నాడు. 
గ్లొరియా తడిమి చూసింది. కుర్చీ తగిలింది చేతికి. కూర్చున్నది. “మీరేనా 
నన్ను రమ్మన్నది?” అడిగింది. 
జవాబు వినపడలేదు. కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి.తనను 
గదిలోకి తీసుకువచ్చిన మనిషి గదిలో వున్నాడా లేడా అనే సందేహం కలిగింది 
గ్లొరియాకి. ఆ విషయం తెలుసుకునేందుకు “నన్నెందుకు పిలిపించారు?” 
అడిగింది. 
అప్పటికీ జవాబు రాలేదు. తగ్గుస్థాయిలో బొయ్‌మన్న శబ్దం వినిపించింది. 
రేడియో స్విచ్‌ వెయ్యగానే వచ్చే చప్పుడులాగా వుంది. మరుక్షణం మాటలు 
వినిపించాయి. ఉలిక్కిపడింది ఆమె. 
“111ని గురించి వివరాలు తెలిపే కాగితాలు ఏమైనా దొరుకుతాయేమో 
నని.” 
“దొరికాయా?” అది తన గొంతు. 
“లేదు” అది రాజు కంఠస్వరం. తనకూ, రాజుకీ తన గదిలో జరిగిన 
సంభాషణ అంతా యధాతధంగా వినపడుతోంది. 
వింటోంది. అన్నిమాటలు మాట్లాడాడా రాజు! తను అన్ని జవాబులు 
చెప్పిందా! 
“నువ్వు మాతో కలిసి పనిచేస్తావా?” రాజు గొంతు. 
“ఏంచేయాలి?” తన (ప్రశ్న 
“111 ఎవరయినదీ తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. వెనకనించి 
గొయ్యి తవ్వుతున్నావని అనుమానం కలిగితే ప్రాణాపాయం. జాగ్రత్తగా 
వుండాలి” 
మరికొన్ని మాటలు. 
“ఏమీలేదు. తర్వాత చెపుతాను. సరే.” 
“గుడ్‌నైట్‌” 


86 కొమ్మూరి సాంబశివరావు 


టేప్‌రికార్డర్‌లో మాటలు ఇంకా వినిపిస్తున్నాయి. గ్లారియా మనసు ఉరకలు 
వేస్తోంది. తనకీ రాజుకీ జరిగిన సంభాషణంతా రికార్డు అయింది. అంటే 
తన 5 గదిలో మైక్‌ పెట్టి వుండాలి. ఇంత త్వరగా ఆ టేప్‌ 111కి అందజేయ 
బడిందంటే ఎవరో వెంటనే తమ సంభాషణ వినివుండాలి. 

రికార్డర్‌ ఆగిపోయింది. నిశ్శబ్దం. 

“మిష్టర్‌! అతను మన నో క్షం తెలుసుకున్న తర్వాత అతని 
నాటకం ఏమిటో తెలుసుకోవడానికి... 

“అబద్ధం చెప్పక! ప్రయోజనం లేదు.” 

“అబద్దం చెప్పడం లేదు. నిజం చెపుతున్నాను. మీకు ద్రోహం చెయ్యాలని 
నేను కలలో కూడా అనుకోలేదు. రాజుని మోసం చెయ్యాలనుకున్నాను” 
గ్లొరియా ఖంగారుగా చెప్పుకుపోతోంది. 

“అదే నిజమైతే దివాకర్‌ ఫలానా మనిషని నాకు వెంటనే ఎందుకు తెలియ 
జేయలేదు?” 

“మిమ్మల్ని ఎలా కలుసుకోవాలో తెలియక...” 

“షటప్‌! నన్నింతకు ముందెన్నడయినా కలుసుకున్నావా? నాకు కబురు 
అందజేయడం ఎలాగో నీకు తెలియదా?” తన దగ్గిరికి వస్తున్నట్లు అలికిడి 
అయింది. 

గ్లొరియా లేచి నిలుచున్నది. అతను బాగా దగ్గిరికి వచ్చి నిలుచున్నాడు. 
అతని ఊపిరి తన నుదురుమీద వెచ్చగా తగులుతోంది. 

“నేను నిజం చెపుతున్నాను. మీకు ద్రోహం చేయాలని...” 

దీనంగా ప్రారంభించింది. వాక్యం పూర్తికాకముందే ఆమె నోటికిచెయ్యి 
అడ్డం వచ్చింది. ఇంకో చెయ్యి ఆమెగొంతు పట్టుకుంది. గ్లొరియా గిలగిలా 
తన్నుకున్నది. అరవడానికి ప్రయత్నించింది. కాని నోరు మెదలలేదు. అతని 
చేతుల్ని లాగబోయింది. కాని యినుపచేతుల్లా వున్న ఆ మనిషి చేతుల్నించి 
విడిపించుకోలేక పోయింది. గొంతు నలిపేస్తున్నాడు. ఊపిరి ఆడడంలేదు. 
కనుగుడ్డు పీకేస్తున్నట్లు ఉబికాయి. గుండె పగిలిపోతుందా అనిపిస్తోంది. 
పొట్ట చీలిపోతుందేమా! ఊపిరి ఆడటంలేదు. దుర్భరమైన బాధ. పెనుగు 
రాడీంది గ్లొారియా. కొనవూపిరితో ప్రాణం నిలబెట్టుకోవడానికి పెనుగు 


నెం.111 87 


లాడింది. కాని ఆ ఇనుపచేతులు, ఆ రాక్షస చేతులు పట్టు వదలలేదు. పొట్ట 
చీలలేదు. గుండె పగలలేదు. గుడ్లు ఊడి రాలేదు. ఊపిరి ఆగిపోయింది. 
తల వాల్చేసింది గ్లొరియా. 


17 

“ఇంత రాత్రివేళ మిమ్మల్ని నిద్రలేపినందుకు క్షమించాలి” అన్నాడు 
యుగంధర్‌. 

“ఫర్వాలేదు. అవసరమైన పనివుంటే కాని మీరు నన్నెందుకు నిద్ర 
లేపుతారు? కూర్చోండి” అంటూ షేక్‌ రహమాన్‌ సోఫాలో కూర్చున్నాడు. 
యుగంధరూ, స్వరాజ్యరావూ రహమాన్‌కి ఎదురుగా సోఫాల్లో కూర్చున్నారు. 

“సిగిరెట్‌ తాగుతారా?” అంటూ బల్లమీద వున్న సిగిరెట్‌ డబ్బా ముందుకు 
తోశాడు రహమాన్‌. 

“నో. థాంక్‌యు. దివాకర్‌ అనే అతన్ని గురించి మీరు నాకు ఫిర్యాదు 
చేశారు. అతని విషయం. కనుక్కున్నాను.” 

“ఏం కనుక్కున్నారు?” అడిగాడు రహమాన్‌. 

“అతను పరిస్థాన్‌ దేశ గూఢచారి.” 

“పరిస్థాన్‌ దేశ గూఢచారా? విచిత్రంగా వుంది. నన్ను ఎలక్షన్‌లో 
గెలిపిరచటం వల్ల అతనికి లాభం ఏమిటి?” అడిగాడు రహమాన్‌ కనుబొమలు 
చిట్లించి. 

యుగంధర్‌ రహమాన్‌ని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ “ఆ ప్రశ్నే మిమ్మల్ని 
అడుగుదామని వచ్చాను” అన్నాడు. 

“నేను ముస్లిం కనక నాకు భారతదేశం మీద అభిమానం లేదనీ, పరిస్టాన్‌ 
దేశమే నా మాతృదేశంగా భావిస్తున్నాననీ మీరు అనుమానిస్తున్నారా?” 
అడిగాడు రహమాన్‌. 

“నేనేమీ అనుమానించడం లేదు. కాని ఒక విషయం చెప్పడానికి వచ్చాను. 
రమణారావు హత్య చేయబడే ముందు నాకు టెలిఫోన్‌ చేశాడు. నన్ను వెంటనే 
కలుసుకోవాలని కోరాడు. తమరు పరిస్తాన్‌ దేశ గూఢచారి అనే విషయం 
బుజువు చెయ్యడానికి తగిన నిదర్శనాలు వున్నాయనీ, అవి నాకు యిస్తాననీ, 
నన్ను తగుచర్యలు తీసుకోమనీ కోరాడు. సరే రమ్మన్నాను. అతను నన్ను 
కలుసుకునేలోగా ఆ నిదర్శనాలు నాకు తెలిసే ముందే హత్య చేయబడ్డాడు” 
అన్నాడు యుగంధర్‌. 


కొమ్మూరి సాంబశివరావు 


షేక్‌ రహమాన్‌ యుగంధర్ని బాధతో చూశాడు. “మిష్టర్‌ యుగంధర్‌! 
నన్ను గురించి అంత అనుమానం వుంటే మీరు ఇప్పటివరకూ వూరుకోవడం 
ఆశ్చర్యంగా వున్నది. రమణారావు వూరుకోవడం ఆశ్యర్యంగా వున్నది. 
రమణారావు హత్య చేయబడిన రోజే నాకీ విషయం చెప్పవలసింది. 
పార్లమెంటు ఎన్నికలలో పోటీ చెయ్యడం మానుకునేవాణ్ని. ఇప్పటికయినా 
మించిపోయింది లేదులెండి. నేను నా అబ్యిర్ది త్వం 
ఉపసంహరించుకుంటున్నానని పొద్దున్నే రిటర్నింగ్‌ ఆఫీసర్‌కి తెలియజేస్తాను. 
అధికారులకు నామీద అనుమానం పోయేంతవరకూ నేను రాజకీయాల 
జోలికి పోను” అన్నాడు. 

యుగంధరూ, స్వరాజ్యరావూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. 

యుగంధర్‌ గొంతు సవరించుకున్నాడు. “మిష్టర్‌ షేక్‌ రహమాన్‌! పరిస్టాన్‌ 
గూఢచారులతో మీకు పొత్తు వున్నదని నేను అనలేదు. రమణారావు హత్య 
విషయంలో కలిగిన అనుమానాలు మాత్రం చెప్పాను. రమణారావు పొరబడి 
వుండవచ్చు. అతనికి దొరికిన నిదర్శనాలు సరిగా అర్థం చేసుకుని, సరిగా 
నిర్వచించడం అతనికి తెలియకపోయి వుండవచ్చు” అన్నాడు యుగంధర్‌. 

షేక్‌ రహమాన్‌ ఒకసారి కళ్ళు మూసుకుని “విదేశ గూఢచారులతో నాకు 
ఎటువంటి సంబంధమూ లేదని మీకు నమ్మకం కుదిరిందా?” అడిగాడు. 

“నిజం చెప్పాలంటే లేదు. అందుకే వచ్చాను. అధికారరీత్యా నావద్ద 
కానీ, ఇన్‌స్పెక్టర్‌ వద్ద కానీ సెర్చ్‌వారెంట్‌ లేదు. అవసరమైతే తీసుకురాగలం. 
అవసరం లేకుండానే మీరు అనుమతిస్తారని అనుకుంటున్నాను” అన్నాడు 
యుగంధర్‌. 

“నా యిల్లు సోదాచేస్తే ఏం దొరుకుతుందని మీరు ఆశిస్తున్నారు?” 
అడిగాడు రహమాన్‌. 

“ఏమో! ఫలానా దానికోసం అని వెతకడం లేదు. మీకూ, విదేశ 
గూఢచారులకూ సంబంధం వుంటే అందుకు సంబంధించిన ఉత్తరాలు కాని, 
ఇతర నిదర్శనాలు కాని దొరకవచ్చని మా ఆశ.” 3 

“అటువంటివేవీ దొరక్కపోతే నామీద అనుమానం పోతుందా?” 

పోదని యుగంధర్‌ తలతిప్పాడు. “మా పని సులువు అవుతుంది. 
అనుమానం కొంతవరకూ తగ్గవచ్చు” అన్నాడు. 


88 


నెం 111 89 


షేక్‌ రహమాన్‌ అయిదు నిముషాలసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. 
“ఆల్‌రైట్‌! కానివ్వండి. మీకు అభ్యంతరం లేకపోతే నేనిక్కడే కూర్చుంటాను” 
అన్నాడు. 

“థాంక్స్‌” అని యుగంధర్‌ లేచాడు. 

ఒక్కొక్క గదీ వెతకడం ప్రారంభించారు. “కోడ్‌ కీ కోసం వెతుకు 
తున్నామా?” యుగంధర్ని చెవిలో అడిగాడు స్వరాజ్యరావు. 

యుగంధర్‌ పెదిమ విరిచి “గూఢచారులకీ, రహమాన్‌కీ సంబంధం 
వున్నదని తెలిసే ఏ నిదర్శనమైనా సరే” అన్నాడు. 

బల్ల సొరుగులు, కాగితాలు, పుస్తకాలు, బీరువాలు, ఇల్లంతా గాలించి 
హాల్లోకి తిరిగి వచ్చారు. 

'షేక్‌ రహమాన్‌ లేచినిలబడి “ఫలితం ఏమిటి?” అడిగాడు. 

యుగంధర్‌ తల ఆడించి “మీకు, గూఢచారులకూ సంబంధం వున్నట్లు 
నిదర్శనాలు ఏవీ కనిపించలేదు” అన్నాడు. 

“థాంక్‌ యు” అన్నాడు రహమాన్‌. 

“మా పని సులువుగా అయిపోయినందుకు మీకే థాంక్స్‌” అన్నాడు 
యుగంధర్‌. 

యుగంధరి స్వరాజ్యరావుని సాగనంపడానికి రహమాన్‌ పోర్టికోలోకి 
వెళ్ళాడు. “ఈ గూఢచారులు నా పేరెందుకు ఉపయోగించుకుంటున్నారో 
అర్థ్ధంకాకుండా వుంది. నేను ముస్లింను కావడం వల్లనేమో! నా మతం 
ఇస్లాం కావచ్చు. కాని నా దేశం భారతదేశం. నా దేశానికి నేను ద్రోహం 
చేస్తానని ఎవరు ఎలా అనుకున్నారో!” అన్నాడు రహమాన్‌ ఆవేశంతో. 

స్వరాజ్యరావు కారు స్టార్టు చేశాడు. గేటులోంచి తిరిగి కారు రోడ్‌ మీదికి 
వెళ్ళింది. త్వరత్వరగా నడుస్తూ ఎదురుగా ఓ మనిషి కారు హెడ్‌లైట్స్‌లో 
స్పష్టంగా కనిపించాడు. 

“ఆపండి” అన్నాడు యుగంధర్‌. 

ఎదురుగా వస్తున్న మనిషికి కొంచెం దూరంలో కారు ఆగింది. యుగంధర్‌ 
కారులోంచి దిగడం చూశాడు ఆ మనిషి. వెంటనే వెనక్కి తిరిగి పరుగు 


తీశాడు. 


90 కొమ్మూరి సాంబశివరావు 


స్వరాజ్యరావు కూడా కారులోంచి ఒక్క ఉరుకు వురికి పరిగెత్తాడు. 
పారిపోతున్న ఆ మనిషిని పట్టుకోవడానికి యుగంధర్‌ పరిగెత్తాడు. 

ఆ మనిషి చాలా వేగంగా పరిగెత్తుతున్నాడు. యుగంధర్‌ అంతకన్నా 
వేగంగా పరిగెత్తి అతన్ని సమీపిస్తున్నాడు. వెనక్కి తిరిగిచూసి ఆ మనిషి 
చటుక్కున పక్కకు తిరిగి, ఒక యింటి ప్రహరీ గోడ ఎక్కి ఆ యింటి తోటలోకి 
దూకాడు. యుగంధరూ ప్రహరీగోడ ఎక్కాడు. కొంచెం వెనక వస్తున్న 
స్వరాజ్యరావు ఆ ఇంటి గేటుదగ్గిర ఆగి, గేటు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. 

యుగంధర్‌ ప్రహరీ గోడమీద నిలబడి తోటలోకి చూస్తున్నాడు. ఆ ఇంట్లో 
దీపాలు లేవు. తోటంతా చీకటిగా వుంది. చీకట్లో ఆ మనిషి ఎక్కడా 
కనిపించడంలేదు. ఏ చెట్టువెనక దాక్కున్నాడో! ఏ గోడకింద నక్కి 
కాచుకున్నాడో! తను తోటలోకి దూకడం వివేకం కాదు. యుగంధర్‌ ఆ 
గోడమీదే నిలబడి చీకట్లోకి చూస్తున్నాడు. 

గేటు తాళం వేసి వుండడం వల్ల స్వరాజ్యరావు గేటు తెరవలేక గేటు పైకెక్కి 
తోటలోకి దూకాడు. జేబులోంచి పిస్తోలు తీసి ఒక చేత్తో పట్టుకుని, ఇంకోచేత్తో 
టార్చిలైటు పట్టుకుని “అల్లరి చెయ్యకుండా చేతులెత్తి బయటికి రా! నేను 
పోలీస్‌ ఇన్‌స్పెక్టర్ని” అని అరిచాడు. 

నిశ్శబ్దం. జవాబు లేదు. తోటలో చెట్ల ఆకులు కూడా కదలడం లేదు. 

“తప్పించుకుని ఎక్కడికీ పారిపోలేవు. కిక్కురుమనకుండా రా” అన్నాడు 
స్వరాజ్యరావు. 

అప్పటికీ జవాబు లేదు. స్వరాజ్యరావు టార్చి వెలుగులో తోట అంతా 
కలియచూస్తున్నాడు. 

యుగంధర్‌ ప్రహరీ గోడమీదినించి నెమ్మదిగా కిందికి దూకాడు. గోడ 
నానుకుని స్వరాజ్యరావు నిలుచున్న వైపుకు జరగడం ప్రాంభించాడు. 

ఉన్నట్లుండి స్వరాజ్యరావు చేతిలో టార్చిలైటు ఎగిరి అవతలపడి 
ఆరిపోయింది. మరుక్షణం స్వరాజ్యరావు మీద రాళ్ళు వచ్చి పడుతున్నాయి. 
చీకట్లో ఎక్కడో దాక్కున్న ఆ మనిషి తనని చూసి తనమీదికి రాళ్ళు 
విసురుతున్నాడని గ్రహించిన స్వరాజ్యరావు నాలుగు అడుగులు పక్కకు జరిగి 
జేబులోంచి పోలీస్‌ విజిల్‌ తీసి వూదాడు. 


| 


నెం.111 a 


ప్రహరీ గోడవైపు ఒక మనిషి రావడం, గోడ ఎక్కడానికి ప్రయత్నించడం 
కొంచెం దూరాన్నించి నుసక మసగ్గా కనిపించి చప్పుడు చెయ్యకుండా అటు 
పరిగెత్తాడు యుగంధర్‌. ఆ మనిషి సరిగా ప్రహరీ గోడ ఎక్కిన సమయానికి 
అక్కడికి చేరుకున్నాడు. ఒక్క గంతేసి అతన్ని కాలు పట్టుకుని కిందికి లాగాడు 
యుగంధర్‌. ఆ మనిషి యుగంధర్‌ మీద పడ్డాడు. అంత బరువైన మనిషి 
కాడు బలమైన మనిషి కాడు. అతను కింద పడుతుండగానే కాలు వదిలి 
అతన్ని తన బాహువుల్లో బంధించేశాడు యుగంధర్‌. ఆ మనిషి 
గిలగిలలాడాడు, తన్నుకున్నాడు. కాని యినప చేతుల్లాటి యుగంధర్‌ చేతులు 
సడలలేదు. 

“పట్టుకున్నా ను. ఇటురండి” అన్నాడు యుగంధర్‌. స్వరాజ్యరావు పరిగెత్తుకు 
వెళ్ళాడు. “గుడ్‌! టార్చి తెస్తానుండండి. వీడెవడో చూద్దాం” అంటూ వెళ్లి 
రెండు నిముషాలో తిరిగి వచ్చి “బల్బు పగిలిపోయింది. ప్రయోజనం లేదు” 
అన్నాడు స్వరాజ్యరావు. 

“నా జేబులో సిగిరెట్‌ లైటర్‌ వుంటుంది. తీయండి” అన్నాడు యుగంధర్‌. 

ఇన్‌స్పెక్టర్‌ యుగంధర్‌ పాంటుజేబులో చెయ్యిపెట్టి సిగిరెట్‌ లైటర్‌ తీసి 
వెలిగించాడు. “ఓరీ నువ్వా!” అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ యుగంధర్‌ చేతుల్లో చిక్కిన 
ఆ మనిషిని చూసి. జేబులోంచి సంకెళ్ళు తీసి ఆ మనిషి చేతులకు 
తగిలించాడు. 

యుగంధర్‌ ఆ మనిషి మొహం తేరిపార చూసి ఆశ్చర్యంతో “ఇన్‌ స్పెక్టర్‌! 
పొరపాటు జరిగింది. అసలు మనిషిని మనం పట్టుకోలేదు” అన్నాడు. 

“అంటే?” అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ అర్ధంకాక. 

“పరిగెత్తుకు వచ్చి యీ యింటి ప్రహరీ గోడ దూకిన మనిషిని మన 
కారు హెడ్‌లైట్స్‌ వెలుగులో నేను స్పష్టంగా చూశాను. అందువల్లే అతన్ని 
వెంబడించాను. అతను డేవిడ్‌” అన్నాడు యుగంధర్‌. 

ఇన్‌స్పెక్టర్‌ కనుబొమలు చిట్లించి “వీడు నాకు బాగా తెలుసు. వీడి పేరు 
కన్నన్‌. ఇప్పటికి ఆరుసార్లు జైలుకి వెళ్ళిన దొంగ” అన్నాడు. 

“అయితే యీ యింటి తోటలోకి దూకిన డేవిడ్‌ ఏమయి వుంటాడు?” 
అని, కన్నన్‌ వైపు తిరిగి “ఇది ఎవరి యిల్లు?” అడిగాడు యుగంధర్‌. 

కన్నన్‌ తనకు తెలియదన్నట్లు పెదిమ విరిచాడు. 


92 కొమ్మూరి సాంబశివరావు 


“ఇన్‌స్పెక్టర్‌ మీదికి రాళ్ళు రువ్వింది నువ్వేనా?” అడిగాడు యుగంధర్‌. 

కన్నన్‌ సందేహించాడు. 

“నిజం చెప్పు” హుంకరించాడు ఇన్‌స్పెక్టర్‌. 

“నేను కాదు సార్‌!” అన్నాడు కన్నన్‌. కన్నన్‌ బక్కగా పొట్టిగా వున్నాడు. 

“నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నిజం చెప్పు?” స్వరాజ్యరావు బెదిరించాడు. 
కన్నన్‌ మాట్లాడలేదు. 

“దొంగతనానికి వచ్చావా?” కొంచెం నెమ్మదిగా అడిగాడు యుగంధర్‌. 

అప్పటికీ కన్నన్‌ మాట్లాడలేదు. 

“మేము నిన్ను పట్టుకోవడానికి రాలేదు. ఇంకొకర్ని తరుముకుంటూ 
వచ్చాము. ఆ మనిషి యీ ఇంటి తోటలోకి వచ్చాడు. మాకు సహాయం 
చేశావంటే నిన్ను...” అని యుగంధర్‌ వాక్యం అసంపూర్తిగా వొదిలేశాడు. 

“ఈ యింట్లో వాళ్ళు అందరూ తలుపు తాళంపెట్టి వూరికి వెళ్ళారు. 
మంచి సమయం అనుకుని గోడ దూకి వచ్చాను. నాకు ఎవరూ కనిపించలేదు” 
అన్నాడు కన్నన్‌. 

ఇంతలో బీటు కానిస్టేబుల్స్‌ ఇద్దరు గేటుదగ్గిర ఆగి, లాటీతో గేటుమీద 
కొట్టి “ఎవరు అక్కడ?” అని కేకవేశారు. 

“లోపలకు రండి” అని పిలిచాడు ఇన్‌స్పెక్టర్‌. 

ఆ యిద్దరు కానిస్టేబుల్స్‌ గేటు దూకి లోపలికి వెళదామా, వద్దా అని 
సందేహిస్తూ గేటుదగ్గిరే నిలబడిపోయారు. 

స్వరాజ్యరావు గేటు దగ్గిరికి వెళ్లి “విజిల్‌ వూది చాలాసేపు అయింది. 
ఇంతసేపటివరకు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?” అడిగాడు కోపంగా. 

ఇన్‌స్పెక్టర్‌ యూనిఫాం చూడగానే ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌ గజగజ 
వాణుకుతూ “విజిల్‌ వినిపించింది కాని ఎక్కణ్నించో తెలుసుకోలేకపోయాం 
సార్‌” అన్నారు. 

“గేటు ఎక్కి లోపలకి రండి” అన్నాడు స్వరాజ్యరావు. 

ఇద్దరు కానిస్టేబుల్స్‌ గేటు దూకి లోపలికి దిగారు. 

“టార్బీలు వున్నాయా?” 

తలలు వూపారు వాళ్ళిద్దరూ. 


నెం.111 98 


“ఒకటి యిట్లాతే” అని స్వరాజ్యరావు టార్చి తీసుకుని యుగంధర్‌ దగ్గిరికి 
వెళ్ళి “తోటంతా వెతుకుదాం” అన్నాడు. 

టార్చిలైటు వెలుగులో యుగంధరూ, స్వరాజ్యరావూ, ఒక పోలీస్‌ 
కానిస్టేబుల్‌ తోటంతా వెతకడం ప్రారంభించారు. ఆ యింటి తలుపులన్నీ 
మూసి వున్నాయి. టార్చిలైటు వెలుగు యింటిమీద వేసి చూశాడు యుగంధర్‌. 
కన్నన్‌ దొంగతనం చేసి తిరిగివస్తుండగా తాము వచ్చామా, లేక దొంగతనానికి 
వెళుతుండగా వచ్చామా అని ఆలోచిస్తూ టార్చివెలుగు పక్కకు తిప్పాడు. 
ఒక కిటికీ కింద రాళ్ళ కుప్ప కనిపించింది. యుగంధర్‌ ఆ కుప్ప దగ్గిరికి 
వెళ్ళి చూశాడు. ఆ రాళ్ళ కుప్పకి పక్కన ఒక చిన్న గుడ్డమూట పడివుంది. 
యుగంధర్‌ ఆ మూట విప్పాడు. అందులో రకరకాల ఖరీదయిన చిన్న చిన్న 
వస్తువులు వున్నాయి. 

కన్నన్‌ దొంగతనం చేసి తిరిగివస్తూ వుండగా తాము వచ్చామని తేలింది. 
ఆ మూట అక్కడ పారేసి పరిగెత్తాడు కన్నన్‌. కన్నన్‌ విషయం తేలింది. 
డేవిడ్‌ ఏమయ్యాడు! వెనక యింకో ప్రహరీ గోడ వుందా? గోడకి అవతల 
యింకో వీధి వుందా? లేక యింకో యిల్లు వుందా? ఆ గోడ 
దూకిపారిపోయాడా? యుగంధర్‌ దొంగిలించబడిన వస్తువుల మూటను అక్కడే 
పెట్టి వెనక వున్న ప్రహరీగోడవైపు వెళుతూ చటుక్కున ఆగిపోయాడు. 
గోడనానుకుని నేలమీద పడున్నాడు డేవిడ్‌. వెల్లకిలా పడున్నాడు. ఛాతీలో 
కత్తి దిగబడి వున్నది. ఛాతీనించి రక్తం కారి షర్టు అంతా తడిసింది. యుగంధర్‌ 
ఒక్క అంగలో అతన్ని చేరుకుని చెయ్యి పట్టుకున్నాడు. నాడి బలహీనంగా 
కొట్టుకుంటోంది. 

“డేవిడ్‌!” పిలిచాడు యుగంధర్‌. డేవిడ్‌ యీ భూమి మీద జీవించడం 
యింక కొద్దినిముషాలే అని తెలుసు యుగంధర్‌కి. ఏ డాక్టరూ అతన్ని 
మృత్యువునించి తప్పించలేడనీ తెలుసు. 

“డేవిడ్‌!” మళ్లీ పిలిచాడు యుగంధర్‌. 

డేవిడ్‌ కనురెప్పలు కదిలి కొద్దిగా తెరుచుకున్నాయి. నేలమీద పెట్టిన 
టార్చి వెలుగు యిద్దరిమీదా పడుతోంది. యుగంధర్ని గుర్తుపట్టాడో లేదో 
కాని అతని పెదిమలు కదిలాయి. ఏదో అంటున్నాడు. 

యుగంధర్‌ అతని నోటి దగ్గిర చెవిపెట్టి “ఎవరు పొడిచారు నిన్ను?” 
అడిగాడు. 


94 కొమ్మూరి సాంబశివరావు 


డేవిడ్‌ పెదిమలు మళ్ళీ కదిలాయి. అతికష్టంమీద “ఒకటి. ఒకటి. 
ఒకటి...” అన్నాడు. అంతలో నోరు మూతపడింది. 

“ఒకటి ఒకటి ఒకటి ఎవరు?” అడిగాడు యుగంధర్‌. 

డేవిడ్‌ జవాబు చెప్పకుండా తలవాల్చేశాడు. 

18 

“కోన్‌ హై?” అడిగాడు జఫర్‌ మాన్‌షన్స్‌ గేటు జవాను రాజుని. 

“తలుపు తియ్యి. గ్లొరియాను కలుసుకోవాలి.” 

“మిస్‌ ఇప్పుడే బయటికి వెళ్ళింది సార్‌!” 

“ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్లింది?” అడిగాడు రాజు. 

గేటుజవాను కన్నుగీటి “అడక్కూడదు సార్‌! రేపు రండి” అన్నాడు. 

ఈ అర్ధరాత్రి గ్గొరియా అంత అవసరంగా ఎందుకు బయటికి వెళ్ళవలసి 
వచ్చింది! దివాకర్‌ అనే అతను యుగంధర్‌ అసిస్టెంటు రాజు అని 1118 
చెప్పడానికి వెళ్ళిందా? తనతో కలిసి 111కి వ్యతిరేకంగా పనిచేస్తానని అబద్ధం 
చెప్పిందా? అదంతా నాటకమా! ఆడవాళ్ళను నమ్మడానికి వీలులేదు. ఏ 
క్షణాన ఎలా మారుతారో! గ్లొరియా ఎప్పుడు తిరిగి వస్తుందో, ఎవరితో 
తిరిగి వస్తుందో కనిపెట్టాలి. గ్లొరియా 111కి తనని గురించి చెప్పివుంటే 
దివాకర్‌గా తను 111 ముఠావాళ్ళని కలుసుకోవడం ప్రమాదం. 

రాజు జఫర్‌ మాన్‌షన్స్‌ దగ్గిరినించి కొంచెందూరం నడిచాడు. ఓ కిళ్ళీకొట్టు 
ముందు కనపడ్డ బెంచీమీద కూర్చున్నాడు. ఆ కిళ్ళీకొట్టు మూసేసి వుంది. 
దృష్టి మాత్రం జఫర్‌ మాన్‌షన్స్‌ వైపు ఉంచాడు. సిగిరెట్‌ మీద సిగిరెట్‌ 
వెలిగిస్తున్నాడు. చేతిగడియారం తన పని తను చేసుకుపోతోంది. నిముషాలు 
గంటలయిపోతున్నాయి. ఫ్యాక్టరీలకు, హార్చరులకు వెళ్ళే కార్మికులు సైకిల్స్‌ 
మీదా కాలినడకనా వెళుతున్నారు. పాలవాళ్ళు గేదెలనూ, ఆవులనూ తోలుకు 
వస్తున్నారు. కొన్ని ఇళ్ళల్లో దీపాలు వెలుగుతున్నాయి. గ్లొరియా మాత్రం 
అయిపు లేదు. వెలుతురు వచ్చేసింది. కిళ్ళీకొట్టు తెరిచారు. వీధిలో సందడి 
ఎక్కువ అవుతోంది కాని గ్లారియా జాడ కనిపించలేదు. తిరిగి వెళ్లిపోవాలా! 
ఆమె వచ్చేవరకూ కాచుకోవాలా! ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు రాజు. 

గరియా 111ని గానీ 111 అనుచరుణ్ణి గానీ కలుసుకోవడానికి వెళ్ళి 
వుండకపోవచ్చు. గేటు జవాను సూచించినట్లు అటువంటి పనిమీదే వెళ్లి 


నెం. 111 | 95 


వుండవచ్చు. కాని నిజానికి గ్లొరియాకి అటువంటి పనిమీద అర్థరాత్రి 
వెళ్ళవలసిన అవసరం లేదు. 

బాగా ఎండ ఎక్కుతోంది. తొమ్మిది గంటలయింది. గ్లొరియా అప్పటికీ 
తిరిగిరాలేదు. యుగంధర్ని కలుసుకుని ఈ విషయం చెప్పి ఆలోచించడం 
మంచిదనుకుని రాజు ఇంటికి బయలుదేరబోతుండగా యుగంధర్‌ క్రిజ్ఞర్‌ 
కారు వచ్చి జఫర్‌ మాన్‌షన్స్‌ ముందు అగింది. యుగంధరూ, స్వరాజ్యరావూ 
కారు దిగి చకచక లోపలికి వెళ్ళారు. తను యుగంధర్‌ని ఇక్కడ కలుసుకుంటే 
ఈ ప్రాంతాల 111 ముఠావాళ్ళు ఎవరయినా వుంటే తను రాజని 
తెలుసుకుంటారు, తను దివాకర్‌ కాదని తెలిసిపోతుంది. రాజు ఆ కిళ్ళీకొట్టు 
దగ్గిరే నిలుచున్నాడు. 

అయిదు నిముషాలలో యుగంధరూ, స్వరాజ్యరావూ తిరిగివచ్చి కారెక్కారు. 
కారు స్టార్టు అయింది. రాజు అక్కడే నిలబడ్డాడు. 

క్రిజర్‌ కారు కదిలిన రెండు నిముషాలకి పెరుమాళ్‌ మెట్లు దిగి వచ్చాడు. 
కారు కొంతదూరం వెళ్ళేవరకూ అక్కడే నిలబడి తర్వాత కుడివైపు తిరిగి, 
చకచక నడవసాగాడు. పెరుమాళ్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా తోచింది 
రాజుకి. అక్కడ నిలబడి చేసేదేమీ లేదు కనుక రాజు అతన్ని వెంబడించాడు. 
వీధి చివర వున్న టెలిఫోన్‌ బూత్‌లోకి వెళ్ళాడు పెరుమాళ్‌. ఆ బూక్‌కి 
మూడుపక్కలా అద్దాలుండడం వల్ల ఆ ప్రాంతానికి వెళితే తనను చూస్తాడని 
రాజు ఆగిపోయాడు. ఎవరికి టెలిఫోన్‌ చేస్తున్నాడు? యుగంధర్‌ రాకకీ, ఆ 
టెలిఫోన్‌ కాల్‌కీ సంబంధమేమైనా వున్నదా? ఏం మాట్లాడు తున్నాడు? 

“హిందూ! ఎక్స్‌ప్రెస్‌!” అని కేకలు వేస్తున్న కుర్రాళ్ళను చూడగానే రాజుకి 
ఓ ఆలోచన స్ఫురించింది. ఓ కుర్రాణ్జి పిలిచి చేతిలో ఓ రూపాయి పెట్టి “ఆ 
బూత్‌ దగ్గిర నిలబడి ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడో విని, జ్ఞాపకం 
పెట్టుకువచ్చి చెప్పావంటే ఇంకో రూపాయి ఇస్తాను” అన్నాడు రాజు, 

ఆ కుర్రాడు తలవూపి పరిగెత్తి ఆ బూత్‌పక్కన నిలబడ్డాడు. పెరుమాళ్‌ 
రిసీవర్‌ హుక్‌మీద పెడుతుండగా ఆ కుర్రాడు పరిగెత్తుకు వచ్చేశాడు. పెరుమాళ్‌ 
ఆ కుర్రాడు రావడంకానీ, పోవడం కానీ చూడలేదు. బూత్‌లోంచి బయటికి 
వచ్చి సిగిరెట్‌ కాలుస్తూ నిలుచున్నాడు. 

“విన్నావా?” అడిగాడు రాజు ఇంకో రూపాయినోటు జేబులోంచి తీసి 
పట్టుకుని. 


96 కొమ్మూరి సాంబశివరావు 


“సగంనించి విన్నాను సార్‌. అతడూ, ఇన్‌స్పెక్టరూ వచ్చారు. ఆ ఉత్తరం 
తీసుకుని అతని క్రిజ్లర్‌ కారులో వెళ్ళిపోయాడు హడావిడిగా. అనుమానమేమీ 
కలగలేదు. నా గది తలుపు కొంచెం తెరిచి సందులోంచి చూశాను. ఆ! 
అయిదునిముషాలుండి టెలిఫోన్‌ చేయమంటారా? సరే!” అని టెలిఫోన్‌ 
పెట్టేశాడు సార్‌.” 

“గుడ్‌! అయితే నువ్వు మళ్ళీ అక్కడే వెళ్ళి నిలబడు. ఈసారి ఏ నెంబర్‌ 
తిప్పుతాడో చూసి చెప్పావంటే అయిదురూపాయిలిస్తాను” అంటూ రాజు ఆ 
కుర్రవాడికి ఇవ్వవలసిన రూపాయి యిచ్చేశాడు. 

ఆ కుర్రాడు సంతోషంతో తిరిగి బూత్‌ దగ్గిరికి వెళ్ళాడు. సరిగా అయిదు 
నిముషాల తరువాత పెరుమాళ్‌ బూత్‌లోకి మళ్ళీ వెళ్ళాడు. ఒక నిముషంసేపు 
మాట్లాడి బూత్‌లోంచి బయటికి వచ్చేశాడు. ఆ కుర్రాడు రాజు దగ్గిరికి 
పరిగెత్తుకు వచ్చాడు. 

“నెంబర్‌ కనిపించలేదు సార్‌! అడ్డంగా నిలుచున్నాడు. మాటలు విన్నాను.” 

“పోనీలే. ఏం విన్నావో చెప్పు!” అన్నాడు రాజు. 

“ఆల్‌రైట్‌ సార్‌! సరిగా అరగంటలో అక్కడికి వస్తాను. అక్కడే 
వుండమంటారా? సరే! అని టెలిఫోన్‌ పెట్టేశాడు సార్‌” అన్నాడు కుర్రాడు. 

“థాంక్‌ యు మై డియర్‌ బాయ్‌!” అని రాజు ఆ కుర్రాడికి అయిదు 
రూపాయలు ఇచ్చాడు. 

పెరుమాళ్‌ వెనక్కి తిరిగి, జఫర్‌ మాన్‌షన్స్‌ వైపు త్వరత్వరగా నడవడం 
ప్రారంభించాడు. పెరుమాళ్‌ మాటలను బట్టి రాజు జరిగిందేమిటో గ్రహించ 
డానికి ప్రయత్నించాడు. పెరుమాళ్‌ని గురించీ, తనకి తెలిసిన సంభాషణ 

గురించీ యుగంధర్‌కి తెలియచేయాలి. పెరుమాళ్‌ని వెంటాడాలి. ఈ 
రెండుపనులూ ముఖ్యం. పెరుమాళ్ళు జఫర్‌ మాన్‌షన్స్‌లోకి వెళ్ళడం చూశాడు 
రాజు. ఆ పేపర్‌ కుర్రాడ్ని పిలిచి, పెరుమాళ్ళు మళ్ళీ బయటికి వచ్చినట్లయితే 
తనకి చెప్పమని రాజు టెలిఫోన్‌ బూత్‌లోకి వెళ్ళి యుగంధర్‌కి ఫోన్‌ చేశాడు. 
యుగంధర్‌ ఇంట్లో లేడు. తరవాత కైంబ్రాంచికి టెలిఫోన్‌ చేశాడు. 
ఇన్‌స్పెక్టరూ యుగంధరూ కలిసి ఎరిక్‌ వెళ్ళారని తెలిసింది. అంతలో 
కుర్రాడు వచ్చి రాజుని భుజంమీద తట్టి “సార్‌! వస్తున్నాడు” అన్నాడు. 
రాజు బూత్‌లోంచి బయటికి వచ్చి పెరుమాళ్‌ వెనకాలే కొంచెం దూరంలో 
నడవడం ప్రారంభించాడు. పెరుమాళ్‌ బస్‌స్థాండు వద్ద నిలబడ్డాడు. రాజు 
టాక్సీస్థాండు దగ్గర ఆగిపోయాడు. పెరంబూర్‌ వెళ్ళే బస్సు ఎక్కాడు పెరుమాళ్‌. 


నెం.111 97 


ఆ బస్సు కదలగానే రాజు టాక్సీ ఎక్కి “ఆ బస్సు వెనకే వెళ్ళు” అన్నాడు 
డ్రైవర్‌తో. 

పెరంబూర్‌ రైలుస్టేషన్‌ ముందు పెరుమాళ్‌ బస్‌ దిగి స్టేషన్‌లోకి వెళ్ళాడు. 
రాజు డ్రైవర్‌కి డబ్బిచ్చేసి స్టేషన్‌వైపు పరిగెత్తాడు. పెరుమాళ్‌ ప్లాట్‌ఫాం మీదికి 
వెళ్లి ఒకసారి ఇటూ అటూ చూసి, ప్లాట్‌ఫాం చివరికి నడవడం రాజు చూశాడు. 
ఓవర్‌ట్రిడ్డిమీద నిలబడి రాజు అతన్ని కనిపెడుతున్నాడు. పెరుమాళ్‌ ప్లాట్‌ఫాం 
చివరికి వెళ్ళి ఆగకుండా రైలుపట్టాల పక్కగా నడిచి | వెళుతున్నాడు. రాజు 
చాలా చిక్కులో పడ్డాడు. పట్టాల వెంబడి అతని వెనకే తను వెళితే తనని 
చూసి తీర్తాడు. తను అక్కడే నిలబడితే అంత దూరమూ పెరుమాళీని 
వెంబడించడం వృధా అవుతుంది. రాజు ఆలోచిస్తున్నాడు. గొరియా ఈపాటికి 
తిరిగి వచ్చిందేమో! యుగంధరూ, ఇన్‌స్పెక్టరూ జఫర్‌ మాన్‌షన్స్‌కి ఎందుకు 
వచ్చారు? ఈ పెరుమాళ్‌కి 111తో సంబంధం లేదేమో! అనవసరంగా 
తను అతన్ని వెంటాడుతున్నాదేమో! 

ఒక లోకల్‌ ట్రెయిన్‌ వస్తోంది. రైలు అడ్డం అయి రెండు నిముషాలపాటు 
పెరుమాళ్‌ రాజుకి కన్పించలేదు. రైలు అడ్డం పోయిన తర్వాత చూస్తే 
పెరుమాళ్‌ జాడ లేదు. తను వెంబడిస్తున్న విషయం తెలుసుకుని పెరుమాళ్‌ 
తప్పించుకునేందుకు ప్రయత్నించాడా! లేక తన విషయం తెలియకుండానే 
రైలు అడ్డంగా వచ్చినపుడు పట్టాలపక్కన వున్న గోడ దూకి వెళ్ళాడా! తనని 
తప్పించుకునేందుకు వెళ్లి వుండకపోతే తిరిగి అటువస్తాడు. తనని తప్పించు 
కునేందుకే ప్రయత్నించి వుంటే ఇప్పుడు తను అతన్ని వెంటాడడానికి 
ప్రయత్నించీ ప్రయోజనం లేడు. రాజు అక్కడే నిలబడ్డాడు. 


19 


ప్రేమ వేసిన కేకలకు ఫలితం లేకపోయింది. చీకటి గది చీకటిగానే 
వుంది. మూసిన తలుపు మూసే వుంది. మంచంమీద పడుకున్న మనిషి 
కదలలేదు. అయిదునిముషాలు కేకలు పెట్టిన తర్వాత ప్రేమ చటుక్కున 
కేకలు పెట్టడం ఆపేసింది. మనస్సు ఆధీనంలో వుంచుకోవాలి. భయానికీ, 
ఆందోళనకూ లొంగిపోతే మతే పోతుంది. తను భయపడకూడదు. ఏం 
జరుగుతుంది? ఎందుకు భయం? ప్రాణం పోతుంది. చస్తుంది తను. 


98 కొమ్మూరి సాంబశివరావు 


అంతకన్నా ఏం జరుగుతుంది? చావు ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. పేమ 
మంచంమీదినించి లేచి రెండడుగులు వెనక్కి వేసింది. ఆ కటికచీకట్లో ఏమీ 
కనిపించడంలేదు. మంచంమీద వున్న మనిషి కూడా కనిపించడంలేదు. 

“ఎవరు నువ్వ?” అడిగింది ప్రేమ. 

జవాబు లేదు. మళ్ళీ అడిగింది. అప్పటికీ జవాబురాలేదు. మళ్ళీ మంచం 
దగ్గిరికి వెళ్లి ఆ మనిషిని తట్టింది. కాని ఆ మనిషి పలకలేదు. కదలలేదు. 

“ఎవరు నువ్వు? పలకవేం?” కాస్త చికాకుగా అంటూ బలంగా తోసింది. 

అప్పటికీ ఆ మనిషినించి ఎలాటి జవాబూ రాలేదు. తోస్తున్నప్పుడు (ప్రేమ 
చెయ్యి ఆ మనిషి గుండెలమీద పడ్డది. కొంచెం ధైర్యం వచ్చింది. మొగాడు 
కాదు. ఆడది. పాపం, తనను తెచ్చినట్లు ఎవరో ఆమెనీ తెచ్చి బంధించారు. 
మత్తుమందు ఇచ్చి వుంటారు. మంచంమీద కూర్చున్నది. మొహం తడిమి 
చూసింది. జుట్టుముట్టుకుని చూసింది. వళ్ళంతా తడిమి చూసింది. చీర 
కట్టుకోలేదు. గౌను వేసుకున్నది. కత్తిరింపు జుట్టు. 

మనిషిలో బొత్తిగా చలనం లేదు. ఒళ్ళు వెచ్చగా లేదు. పొట్టమీద చేయి 
వేసింది. పొట్ట కదలలేదు. తర్వాత గుండెలమీద చెయ్యివేసి చూసింది. గుండె 
కదిలినట్టు లేదు. ముక్కుదగ్గిర వేలు పెట్టింది. శ్వాస పీలుస్తున్నట్లు లేదు. 
శ్వాస బలహీనంగా ఆడుతోందేమో అనుకుంది పేమ. మనిషి దగ్గిర్నించి 
తియ్యని ఉడుకులామ్‌ వాసన, యార్‌డ్లీ పౌడర్‌ వాసన కలసి వస్తోంది. తను 
వూరుకుంటే లాభం లేదు. కొనవూపిరిలో వున్న ఆమెకు సహాయం చెయ్యాలి. 
పేమ లేచి తడుముకుంటూ, తడబడుతూ తలుపు దగ్గిరికి వెళ్లి దబదబ 
తట్టింది. ఎవరూ పలకలేదు. మళ్ళా తట్టింది. అలా అయిదారుసార్లు తట్టిన 
తర్వాత “ఏం కావాలి?” ప్రశ్న వినిపించింది అవతలనించి. 

“తలుపు తియ్యండి. లోపల కొనవూపిరితో ఒకామె వుంది” అరిచింది 
ప్రేమ. 

“ఇంకొకళ్ళ విషయం నీకు దేనికి?” అవశలనించి జవాబు. 

“మీరు మనుష్యులా, రాక్షసులా! తలుపు తియ్యి. కాసిని నీళ్ళు కావాలి. 
దీపం వెలిగించు.” 

అవతల మనిషి నవ్వి “దీపమే! వద్దులే!” అన్నాడు. 

“చీకటిలో ఏమీ కనిపించడంలేదు. దీపం వెలిగించు.” 


నెం.111 99 


“నిజంగా దీపం కావాలా?” 

“నిజంగానే.” 

“అయితే వెలిగిస్తాను” అన్నాడు తలుపు అవతల వున్న మనిషి నవ్వుతూ. 

దీపం వెలిగించడంలో అంత నవ్వవలసిన కారణం ఏమున్నదో (ప్రేమ 
గ్రహించలేకపోయింది. తలుపు దగ్గిరే నిలుచున్నది. రెండు నిముషాల్లో దీపం 
వెలిగింది. ఒక నిట్టూర్పు వదిలి, అంతసేపు చీకటికి అలవాటుపడ్డ కళ్ళు ఆ 
వెలుగుకు తట్టుకోలేకపోవడం వల్ల ఒకసారి నలుపుకుని, మంచంవైపు 
తిరిగింది. తన వూహ సరైనదే. ఆమె ఎవరో గౌను తొడుక్కుంది. కత్తిరింపు 
జుట్టు భుజాలమీద పడుతోంది. వీపు తలుపువైపు వున్నది. మొహం 
కనిపించడం లేదు. నెమ్మదిగా మంచం దగ్గిరికి వెళ్ళింది పేమ. ఆమె నడుం 
దగ్గిర నిలబడి వొంగి మొహం చూసింది. 

(ప్రేమ గుండె ఆగిపోయినంత పనయింది. క్షణంపాటు ఊపిరి ఆడలేదు. 
అరవడానికి గొంతుకూడా పెగలలేదు. 

సజీవంగా వున్నప్పుడు అత్యంత సౌందర్యరాశి అయిన గ్లొరియా కళ్ళు 
తెరిచివున్నాయి. గుడ్లు పొడుచుకువచ్చాయి. నాలిక బయటికి వెళ్ళుకువచ్చింది. 
మెడ రెండింతలు వుబ్బింది. 

ప్రేమ తల తిరిగింది. కెవ్వున కేక పెట్టబోయింది. కాని గొంతులోంచి 
శబ్దం పెగిలి రాలేదు. స్పృహ తప్పి కుప్పగా నేలమీదకు ఒరిగిపోయింది. 

20 

యుగంధరూ, స్వరాజ్యరావూ కలిసి కన్నన్‌ని ఎంత తరిచి తరిచి 
ప్రశ్నించినా, ఎన్నెన్ని విధాల బెదిరించినా, ఎన్ని ఆశలు చూపించినా డేవిడ్‌ 
హత్యను గురించి ఏమీ చెప్పలేకపోయాడు. తను దొంగతనం చేసి, డాబామీద 
నించీ గొట్టం పట్టుకుని కిందకి దిగుతుండగా ప్రహరీగోడ ఎవరో దూకడం 
చూశానని చెప్పాడు. పోలీసులే వచ్చివుంటారని భయపడి, దొంగతనం చేసిన 
వస్తువులు కట్టిన మూట కిందపడేసి అంతకుముందు తను పోగుచేసిన 
రాళ్ళకుప్ప దగ్గిర కాచుకున్నానని చెప్పాడు. 

డేవిడ్‌ శవాన్ని మార్చురీకి పంపారు. కన్నన్‌ని కస్టడీలో వుంచారు. 

అం గిం టిం 


100 


యుగంధర్‌ యింట్లో పక్కమీద పడుకుని జరిగిన సంఘటనలు. 


నెమరువేస్తూ ఆలోచించడం ప్రారంభించాడు. 

డేవిడ్‌ షేక్‌ రహమాన్‌ యింటికి వెళుతుండగా తను ఎదురయ్యేటప్పటికి 
పారిపోయి ఒకయింటి ప్రహరీగోడ దూకి లోపలికి వెళ్ళాడు. ఆ యింట్లో 
దొంగతనం చేసి వెళ్ళిపోతున్న కన్నన్‌ డేవిడ్‌ని చూసి బెదిరిపోయి కత్తితో 
పొడిచాడా! పాత రికార్డులు తిరగవేస్తే కన్నన్‌ ఎన్నడూ దౌర్జన్యం చేసినట్లు 
లేదు. ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్నిసార్లు శిక్షలు అనుభవించినా, ఎప్పుడూ 
అతను కత్తి పుచ్చుకుని ఎవరినీ బెదిరించలేదు. ఎవరయినా అటకాయిస్తే 
పారిపోవడమో, రాళ్ళు రువ్వడమో చేసేవాడుగాని ఎదురుగా నిలబడి 
పోట్లాడలేదు. అటువంటి కన్నన్‌ డేవిడ్‌ని హత్యచేస్తాడా? లేకపోతే డేవిడ్‌ని 
ఎవరు చంపివుంటారు? తను చూస్తుండగా ఆ యింటి ఆవరణలోకి మరెవరూ 
రాలేదు.కనుక అంతకుముందే ఆ తోటలో ఎవరో వుండివుండాలి. డేవిడ్‌ ఆ 
యింటి ప్రహరీ గోడ దూకడం కాకతాళీయం కాదు. ఆ యింట్లో ఎవరూ 
లేరని ముందే అతనికి తెలిసివుండాలి. ఆ సమయానికి కన్నన్‌ ఆ యింట్లో 
దొంగతనం చెయ్యడానికి రావడం కాకతాళీయం కావచ్చు. కన్నన్‌ ఇన్‌స్పెక్టర్‌ 
మీద రాళ్ళు రువ్వుతున్న సమయంలో డేవిడ్‌ని హత్యచేసిన మనిషి పారిపోయి 
వుండాలి. 

ఇదంతా తన వూహమాత్రమే. ఆ వూహకి ఆధారాలు లేవు. డేవిడ్‌ని 
హత్య చెయ్యడానికి కారణమేమిటో తెలియదు. ఊహించడం కష్టం. 
ఆలోచించినకొద్దీ యీ కేసు అయోమయమవుతోంది. తనకు తెలిసినంత 
వరకూ ఇప్పటికి రెండు హత్యలు జరిగాయి. ముగ్గురి ప్రాణాలు అరంగుళం 
వాసిలో రక్షించబడ్డాయి. ఒక అమ్మాయిని ఎత్తుకుపోయారు. వేలకు వేల 
రూపాయలు ఖర్చు చెయ్యబడుతున్నాయి. ఇదంతా దేనికి? షేక్‌ రహమాన్‌ 
పార్లమెంటుకి ఎన్నిక కావడానికేనా! రాజు ఏమయ్యాడు? గ్గొరియా ద్వారా 
(ప్రేమని గురించిన వివరాలు తెలుసుకుంటున్నాడా! గ్గొరియా ద్వారా ఆ 
కోడ్‌కూడా తెలుసుకోవచ్చేమో! యుగంధర్‌ మనస్సులో యీ ఆలోచనలు 
సుడిగుండంలో నీళ్ళలా తిరుగుతున్నాయి. 

మర్నాడు పొద్దున్న నిద్రలేవగానే రాజుకోసం అతని గదిలోకి వెళ్ళాడు 
యుగంధర్‌. రాజు రాత్రి రానేలేదని గ్రహించాడు. డ్రెస్‌ చేసుకుని, కన్సల్టింగ్‌ 


కొమ్మూరి సాంబశివరావు | 


| 


మ 
సం: 101 


రూంలోకి వెళ్లి ఇన్‌స్పెక్టర్‌కి టెలిఫోన్‌ చేశాడు. డేవిడ్‌ హత్యగురించి కొత్త 
విషయాలు ఏమీ తెలియలేదనీ, కన్నన్‌ క్రితంరాత్రి చెప్పిన దానికంటే ఎక్కువ 
ఏమీ చెప్పలేదనీ, డీకోడింగ్‌ డిపార్టుమెంటువాళ్ళు ఆ ఉత్తరంలోని అంతరార్థం 
అప్పటివరకూ తెలుసుకోలేకపోయారనీ చెప్పాడు ఇన్‌స్పెక్టర్‌. యుగంధర్‌ 
విసుగ్గా టెలిఫోన్‌ పెట్టేశాడు. ఇంతలో పోస్టులో వచ్చిన ఉత్తరాలు తీసుకువచ్చి 
బల్లమీద పెట్టాడు నౌఖరు. ఎవరో స్నేహితులు వ్రాసిన ఉత్తరాలు, అభిమానులు 
వ్రాసిన ఉత్తరాలు, కేసులు తీసుకోమని వ్రాసిన ఉత్తరాలు. ఒక కవరు చింపి 
మొదటి రెండు వాక్యాలు చదివి యుగంధర్‌ కుర్చీలో ముందుకి వొంగాడు. 
అది (ప్రేమ రాసిన ఉత్తరం. రమణారావు యిచ్చిన కవరు యువజన కాంగ్రెస్‌ 
ఆఫీసు తలుపుపైన వెంటిలేటర్‌ వెనక దాచానని వ్రాసిన ఉత్తరం. 

యుగంధర్‌ ఆ ఉత్తరం పూర్తిగా చదివి, మడిచి జేబులో పెట్టుకుని 
ఇన్‌స్పెక్టర్‌కి టెలిఫోన్‌ చేసి “సిద్ధంగా వుండండి. నేను వస్తున్నాను” అని 
చెప్పాడు. 

“ఎక్కడికి వెళ్ళాలి?” 

“వస్తున్నానుగా!” అని చెప్పి టెలిఫోను పెట్టేసి త్వరగా వెళ్లి క్రిజ్లర్‌ కారు 
ఎక్కి వేగంగా తోలాడు యుగంధర్‌. 

ఇన్‌స్పెక్టర్‌ స్వరాజ్యరావు రాత్రి యింటికి వెళ్ళనేలేదు. కైంబ్రాంచి ఆఫీసులో 
తన గదిలోనే కునుకు తీశాడు. యుగంధర్‌ చూపిన ప్రేమ వ్రాసిన ఉత్తరం 
చూసి, ఆత్రుతతో “పదండి, వెళదాం” అన్నాడు. 

కారు యిర్విన్‌ బ్రిడ్జిమీద వెళుతుండగా ఈ ఉత్తరంలో విషయం నిజం 
అయివుండదు. బెదిరించి ప్రేమచేత వ్రాయించి వుండాలని నా అనుమానం” 
అన్నాడు యుగంధర్‌. 

“మీ కా అనుమానం ఎందుకు కలిగింది?” అడిగాడు ఇన్‌స్పెక్టర్‌. 

“పేమ ఆ ఉత్తరం నిజంగా పుస్తకంలో కాక మరెక్కడైనా దాచివుంటే 
తన యింట్లోనే దాచేది. కాని యువజన కాంగ్రెస్‌ ఆఫీసులో వెంటిలేటరు 
వెనక ఎందుకు దాస్తుంది? అందుకు అవకాశం ఏది? రమణరావు ఉత్తరం 
ఇవ్వగానే బయటికి వెళుతూ తలుపుమీద వెంటిలేటర్‌ వెనక దాచడం 
అసహజంగా ఉన్నది. శత్రువు పన్నిన పన్నాగం యిది” జవాబు చెప్పాడు 
యుగంధర్‌. 


102 కొమ్మూరి సాంబశివరావు 


“ఆ పన్నాగం ఏమిటయి వుంటుంది?” అడిగాడు స్వరాజ్యరావు. 

“వెంటిలేటర్‌ వెనక వుండే ఉత్తరం చూస్తేగాని తెలియదు.” 

కిళ్ళీకొట్టు దగ్గిర కూర్చున్న రాజుని యుగంధర్‌ కానీ, స్వరాజ్యరావు 
కానీ చూడలేదు. తిన్నగా మూడో అంతస్తు చేరుకుని, యువజన కాంగ్రెస్‌ 
ఆఫీసు తలుపు పై నున్న వెంటిలేటర్‌ వెనక రుమాలు చుట్టుకున్న చేత్తో 
తడిమి చూశాడు యుగంధర్‌. ఒక కవరు చేతికి తగిలింది. బయటికి తీశాడు 
దాన్ని 

“కవరు చింపండి చూద్దాం” అన్నాడు స్వరాజ్యరావు. 

“మీ రుమాలు యిలా యివ్వండి” అని ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చిన రుమాలు 
తీసుకుని రెండోచేతికి చుట్టుకుని, కవరు అంచు జాగ్రత్తగా చింపాడు 
యుగంధర్‌. నవ్వుతూ “కవరు మీది వేలిముద్రలు చెరగకూడదు” అన్నాడు. 

“చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌కి! 

నేను యీ రాత్రి డిటెక్టివ్‌ యుగంధర్ని కలుసుకుంటున్నాను. ఈలోగా 
నాకేదయినా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి కారకుడు ఒక పరిస్థాన్‌ 
గూఢచారి అని తెలుసుకోండి. అతని పేరు డేవిడ్‌. పరిస్థాన్‌ గూఢచారి అని 
నిరూపించే నిదర్శనాలు యీ కవరులో వున్నాయి. 

రమణారావు.” 

ఉత్తరం సంతకంతో సహా టైపు చేసివుంది. మరొక చిన్న కవరులో 

పోస్టుకార్డు సగంసైజు ఫోటోలు రెండున్నాయి. డేవిడ్‌ వందరూపాయల నోట్లు 

కొన్ని గ్లొరియాకి యిస్తున్న ఫోటో ఒకటి. రెండవది డేవిడ్‌ షేక్‌ రహమాన్‌కి 
పూలదండ వేస్తున్న ఫోటో. 

యుగంధర్‌ కనుబొమలు చిట్లించాడు. 

“ఆ ఉత్తరంలో మోసం ఏమీ లేనట్లున్నది” అన్నాడు స్వరాజ్యరావు. 

యుగంధర్‌ దీర్చాలోచనలో వుండిపోయి ఇన్‌స్పెక్టర్‌ మాటలు వినిపించుకో 
లేదు. ఆలోచనల్లోంచి తెప్పరిల్లి “పదండి, లేబరేటరీకి వెళ్ళాలి” అన్నాడు. 
వెళుతూ గ్లొరియా గదితలుపు చూశాడు. తాళం వేసివున్నది. 

జఫర్‌ మాన్‌షన్స్‌లోంచి బయటికి వెళ్తున్నప్పుడు కూడా రాజుని చూడలేదు 
యుగంధర్‌. తిన్నగా పోలీస్‌ లేబరేటరీకి వెళ్ళి, కవరు మీదా, ఫోటోల మీదా 


నెం.111 103 


వున్న వేలిముద్రలు ఫోటోలు తీయించాడు. అంతకుముందు తీసిన 
రమణారావు వేలిముద్రల ఫోటోలు తయారుగా వున్నాయి. వాటితో పోల్చి 
చూశాడు. ఆ కవరుమీద గాని, ఫోటోలమీద గాని వున్న వేలిముద్రలు 
రమణారావువి కావని తేలింది. 

“యుగంధర్‌! సరిగా మనం రహమాన్‌ యింట్లోనించి బైటికి వచ్చిన 
సమయానికి డేవిడ్‌ రావడంబట్టి చూస్తే షేక్‌ రహమానే 111 అయివుండాలి 
అనిపిస్తోంది” అన్నాడు స్వరాజ్యరావు. 

యుగంధర్‌ అవునని కానీ, కాదని కానీ జవాబు చెప్పలేదు. “మిస్‌ ప్రేమని 
ఆ దుర్మార్గుల చేతుల్లోంచి వెంటనే తప్పించాలి. 111కి ఎవరి ప్రాణం మీదా 
విలువ వున్నట్లు కనిపించడంలేదు. మిస్‌ ప్రేమని హత్య చేయడంవల్ల అతి 
స్వల్పమైన ప్రయోజనం సిద్ధిస్తుంది అనిపించిన మరుక్షణం ఆమెనూ హత్య 
చేస్తాడు. గ్లొరియాని కలుసుకుని ప్రేమ ఆచూకీ తెలుసుకుంటానని చెప్పి 
వెళ్ళిన రాజు యింతవరకూ తిరిగిరాలేదు. ఏమయ్యాడో!” అన్నాడు 
యుగంధర్‌. 

“గ్గారియా యీ పాటికి తిరిగివచ్చి వుంటుందేమో వెళ్ళి చూద్దామా!” 
అడిగాడు స్వరాజ్యరావు. 

యుగంధర్‌ చేతిగడియారం చూసుకుని తలవూపాడు. క్రిజర్‌ కారెక్కి 
మళ్ళీ జఫర్‌ మాన్‌షన్స్‌కి బయలుదేరారు. గేటు జవాను ఇన్‌స్పెక్టర్ని చూసి 
సెల్యూట్‌ చేశాడు. 

“గొరియా వచ్చిందా?” అడిగాడు స్వరాజ్యరావు జవాన్‌. 

“లేదనుకుంటాను. చూసివస్తానండీ” అన్నాడు జవాను. 

“అక్కరలేదు. మేమే వెళ్ళి చూస్తాము” అంటూ స్వరాజ్యరావు మేడమీదికి 
దారితీశాడు. గ్లొరియా వాటా తలుపు తాళం వేసి వుంది. యుగంధరూ, 
స్వరాజ్యరావూ కిందికి దిగివచ్చారు. “గ్లొరియా ఎప్పుడు బయటికి వెళ్ళింది?” 
గేటుజవాన్ని అడిగాడు స్వరాజ్యరావు. 

జవాన్‌ సందేహిస్తూ “చాలా సేపయింది” అన్నాడు. 

“ఉష్‌ సరిగా చెప్పు! ఎన్ని గంటలప్పుడు బయటికి వెళ్ళింది?” 

“నిన్నరాత్రి ఒంటిగంటా, రెండు గంటల మధ్య. నేను టైం చూడలేదు.” 


104 కొమ్మూరి సాంబశివరావు 

“ఎవరితో వెళ్ళింది?” 

“ఒంటిగానే వెళ్ళింది సార్‌!” 

“టాక్సీలో వెళ్ళిందా? నడిచి వెళ్ళిందా?” 

“టాక్సీలోనే సార్‌!” 

“టాక్సీనెంబర్‌ చూశావా?” 

“లేదు సార్‌.” 

యుగంధర్‌ దివాకర్‌ వేషంలో వున్న రాజుని వర్ణించి “అతన్ని చూశావా?” 
అడిగాడు జవాన్ని, 

గ్గొరియా బయటికి వెళ్లిన కాసేపటికి ఆయన వచ్చాడనీ, గ్లొరియా లేదని 
చెప్పగానే వెళ్ళిపోయాడనీ చెప్పాడు జవాను. 

యుగంధరూ, స్వరాజ్యరావూ కారు దగ్గిరికి వెళ్ళారు. “నిన్నరాత్రి వెళ్ళిన 
గ్లొారియా యివాళ యింత పొద్దెక్కినా తిరిగి రాకపోవడం ఆశ్చర్యంగా వుంది. 
గొరియా కోసం వచ్చిన రాజూ కనిపించడం లేదు” అంటూ స్టీరింగ్‌ వీల్‌ 
ముందు కూర్చున్నాడు యుగంధర్‌. కారు స్టార్టుచేసి తిన్నగా తన యింటికి 
వెళ్ళాడు. కన్సల్టింగ్‌ రూంలోకి వెళ్ళి రివాల్వింగ్‌ కుర్చీలో కూర్చుని 
దీర్జాలోచనలో పడ్డాడు. స్వరాజ్యరావు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. ఈ 
కేసు మొదట్నించీ అయోమయంగా వుంది. అనుకోని కొత్త సంఘటనలు 
జరుగుతూ వుంటే చూస్తూ వూరుకోవడం తప్ప తను చేసినదేమీ లేదు. 

అంతలో బల్లమీద టెలిఫోన్‌ గణగణ మోగింది. రిసీవరు తీసుకుని “హల్లో! 
యుగంధర్‌ స్పీకింగ్‌!” అన్నాడు. 

“హల్లో! గుడ్‌మార్నింగ్‌ మిష్టర్‌ యుగంధర్‌! మీ కేసు ఎంతవరకు 
వచ్చింది?” 

“తమరెవరు?” అడిగాడు యుగంధర్‌. 

“ఒక శ్రేయోభిలాషిని.” 

“అజ్ఞాతంగా వుండదలుచుకున్న శ్రేయోభిలాషులంటే నాకు గిట్టదు” 
అన్నాడు యుగంధర్‌. 

అవతలివైపునించి చిన్ననవ్వు వినబడింది. “చాలా సులువైన కేసుని మీరే 
కష్టతరం చేసుకుంటున్నారు. బహుశా అది మీ స్వభావమేమో!” 


నెం.111 105 


అల అడిగాం గంధర్‌. 

హక్‌ రహ. ఎంస్ల్టాన్‌ దేశగూఢచారి. ఆ విషయం రమణారావు 
మీకు చెప్పాడు. నిదర్శనాలు! చూపిస్తానన్నాడు. మిమ్మల్ని కలుసుకునే లోపున 
అతను హత్య చెయ్యబడ్డాడు. షేక్‌ రహమాన్‌ తను స్వయంగా చెయ్యక 
పోయినా, అతనే ఆ హత్య చేయించాడని స్ప స్పష్టంగా మొదట్నించీ తెలుస్తోంది. 
నిగూఢమైన రహస్యం ఏదో వున్నట్టు మీరు యీ కేసును నానా గందరగోళం 
చేసుకున్నారు. షేక్‌ రహమాన్‌ని ముందే అరెస్టు చేసి వుంటే ఇంతవరకూ 
వచ్చేది కాదు” అన్నాడా మనిషి, 

“ఇంతవరకూ అంటే ఎంతవరకూ?” అడిగాడు యుగంధర్‌. 

“ప్రీ అసిస్టెంటు రాజును బలి యిచ్చేవారు కారు” అని టెలిఫోను పెట్టేశాడు 
ఆ మనిషి, 

ఎక్ఫేంజికి టెలిఫోను చేసినా ప్రయోజనం యుగంధర్‌కి తెలుసు. రిసీవర్‌ 
హుక్‌మీద పెట్టేసి “రాజుని బలి యిచ్చానని చెప్పాడు ఓ ఆకాశరామన్న” 
అన్నాడు స్వరాజ్యరావుతో. 

“ఆ!” అంటూ స్వరాజ్యరావు లేచి నిలబడ్డాడు. యుగంధర్‌ దగ్గిరికి వెళ్ళి 
భుజంమీద చెయ్యిగోసి “మీరు ఖంగారుపడకండి. ఎవడో మిమ్మల్ని 
బెదిరిస్తున్నాడు” అన్నాడు. 

“అట్లాగే ఆశిద్దాం. ఆ ఉత్తరంలోని అంతరార్థం తెలిసిందేమో ఒకసారి 
మీ డీకోడింగ్‌ డిపార్ట్‌మెంటును కనుక్కోండి ఫోను చేసి.” 

ఇన్‌స్పెక్టర్‌ డీకోడింగ్‌ డిపార్టుమెంటుకు టెలిఫోను చేసి “లేదండీ! ఇంకా 
ప్రయత్నిస్తూనే వున్నారు” అన్నాడు. 

యుగంధర్‌ బల్లసొరుగు తెరిచాడు. అందులోనించి డేవిడ్‌ ఉత్తరం నకలు 
తీసి బల్లమీద పెట్టుకున్నాడు. ఆ ఉత్తరాన్ని పదే పదే చదవడం ప్రారంభించాడు. 
ఉత్తరంలో వున్న అంతరార్థం గ్రహించగలిగితే కేసు భేదించవచ్చుననే నమ్మకం 
వుంది యుగంధర్‌కి. ఎన్నిరకాల కోడ్‌లనో తను తెలుసుకున్నాడు గాని యీ 
కోడ్‌ డీ కోడింగ్‌ డిపార్టుమెంటువారికీ, తనకీ కూడా అంతుపట్టకుండా 
వుండడం ఆశ్చర్యంగా వుంది. 

చటుక్కున కుర్చీలో ముందుకు వొంగి కూర్చుని “ఇన్‌స్పెక్టర్‌!” అన్నాడు. 


106 కొమ్మూరి సాంబశివరావు 

“ee!” 

“ “నువ్వు చెప్పిన నెంబర్‌ అని రాసిన తర్వాత ఫుల్‌స్టాప్‌ ఎందుకు 
పెట్టలేదు?” అన్నాడు. 

“మర్చిపోయాడేమో!” అన్నాడు స్వరాజ్యరావు. 

“కోడ్‌లో ఉత్తరం వ్రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా వుంటారు. అక్కడ 
పుల్‌స్టాప్‌ లేకపోవడానికి కారణం ఏమైనా వుందా?” యుగంధర్‌ తీక్షణంగా 
ఆలోచించడం ప్రారంభించాడు. పదినిముషాలు అయింది. 

యుగంధర్‌ చటుక్కున లేచి నిలుచున్నాడు. “ఇన్‌స్పెక్టర్‌! అక్కడ ఫుల్‌స్టాప్‌ 
లేకపోవడానికి కారణం వుంది. ఈ కోడ్‌ నిజానికి చాలా సింపుల్‌ కోడ్‌. 
కష్టమేమీ లేదు. ఎటొచ్చీ ఎలా డీకోడ్‌ చెయ్యాలో తెలియాలి. అంతే!” అన్నాడు. 

“డీకోడ్‌ చేశారా! నిజంగానా?” అడిగాడు స్వరాజ్యరావు ఆశ్చర్యంతో. 

“ఆ! ఇదిగో చూడండి. 'మైడియర్‌ డేవిడ్‌!” అని సంబోధించిన మొదటి 
పంక్తి వదిలివేయండి. రెండవ పంక్తి తతిమ్మా పంక్తుల వరసలో లేదు. కొంచెం 
మార్జిన్‌ విడవబడ్డది. కనుక దాన్నికూడా వొదిలేయండి. తర్వాత పంక్తినించి 
(ప్రతిపంక్తిలోనూ మూడవ పదం మాత్రం చదవండి!” అన్నాడు యుగంధర్‌. 

ఇన్‌స్పెక్టర్‌ ఆ ఉత్తరం యుగంధర్‌ చేతిలోంచి తీసుకుని, యుగంధర్‌ 
చెప్పినట్లు వరసగా ప్రతిపంక్తిలోనూ మూడవ పదం చదివాడు. 

“మై డియర్‌ డేవిడ్‌! 

నీ వొంట్లో కులాసాగా వున్నదా? 

అన్నట్లు మొన్న సోమవారం వస్తానన్నావు. రాలేదేం! 

నీకోసం నేను రాత్రి చాలాసేపు కాచుకున్నాను. ఆలస్యంగా నిద్రపోయి 

మర్నాడు పొద్దున్న తొమ్మిదిగంటలకి లేచాను. ఈమధ్య బెంగ్గుళూరు 

వెళ్ళి నేను బృంద్లాఖ్థన్‌లో చాలాసేపు తిరిగాను. ఆ వూళ్ళో చాలా చలి. 
నేను దిగిన హోటల్లో జనం ఆట్టే లేరు. మన స్నేహితులంతా 
సాయంకాలం నా గది చూడటానికి వచ్చారు. నీకు చెప్పులు, తెచ్చాను. 
నువ్వు చెప్పిన నెంబర్‌ నీ కూతురికి 

ఈ యేడాది 17 ఏళ్ళు నిండుతాయా? 

మా కంపెనీకి ఏజెంట్లని నియమించే పనిలో వున్నాను. 


నెం.111 


107 
నీ యింట్లో అందర్నీ అడిగానని చెప్పు. 
రేపు మధ్యాహ్నం సమావేశం ఏర్పటయింది. నాలుగయిదు 
రోజుల్లో సిద్ధం అవమను. కొత్త సంగతులు లేవు. 
మిత్రుడు 
ఫ్రెడ్రిక్‌.” 


“కనుక కోడ్‌లో అర్థం గ్రహించారా? సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు 
బృందావన్‌ హోటల్లో గదినెంబర్‌ 17 ఏజెంట్లని అందర్నీ సమావేశం 
అవమను!” 


21 


పెరుమాళ్‌ని వెంటాడి రావడం వృధా అయిపోయిందని చింతిస్తూ 
ఓవర్‌ట్రిడ్డి దగ్గిర వున్న టాక్సీస్టాండు చేరుకున్నాడు రాజు. అప్పటికి గ్లారియా 
యింటికి తిరిగి వచ్చి వుంటుందనే నమ్మకంతో టాక్సీని జఫర్‌ మాన్‌షన్స్‌కి 
వెళ్ళమన్నాడు. 

రెండేసి మెట్లు ఒక అంగలో దాటుతూ రాజు మూడో అంతస్తు చేరుకుని 
గ్లొరియా గదితలుపు దగ్గిర ఆగిపోయాడు. తలుపు యింకా తాళం వేసి 
వుంది. నిన్న అర్ధరాత్రి బయటికి వెళ్ళిన గ్లారియా ఆ రోజు మధ్యాహ్నం 
వరకూ తిరిగి రాకపోవడం ఆశ్చర్యంగా వుంది రాజుకి. 

నెద్ముదిగా కిందికి వెళ్ళి, వీధిచివర్న వున్న టెలిఫోను బూత్‌లో ప్రవేశించి 
యుగంధర్‌కి టెలిఫోను చేశాడు. 

“హల్లో! నేను రాజుని” అని రాజు అనగానే యుగంధర్‌ నిట్టూర్చి “థాంక్‌ 
గాడ్‌! నువ్వేమయ్యావో అని గాభరా పడుతున్నాను. ఏమిటి విశేషం? (ప్రేమ 
విషయం ఏమైనా తెలిసిందా?” అడిగాడు యుగంధర్‌. రాజు జరిగింది 
చెప్పాడు. 

“గ్లారియా యీ విధంగా అద్భశ్యం కావడం నాకేమీ నచ్చడంలేదు. గ్లొారియా 
యింట్లో (ప్రవేశించు, గ్లొరియా ఎక్కడికి వెళ్ళినదీ తెలుస్తుందేమో 
కనుక్కోవడానికి ప్రయత్నించు. అక్కణ్ణించి తిన్నగా యిక్కడికి రా! పనున్నది” 
అన్నాడు యుగంధర్‌. 


108 కొమ్మూరి సహలబక్రివరాా 


రాజు మళ్ళీ జఫర్‌ మాన్‌షన్స్‌ మెట్లు ఎక్కాడు. మళ్ళీ గ్లొరియా వాటా 
తలుపు ముందు నిలబడ్డాడు. జేబులోనించి మారు తాళంచెవుల గుత్తి తీసి, 
తాళం తెరిచి, లోపల ప్రవేశించి చటుక్కున తలుపు మూసేశాడు. 

గదిమధ్య నిలబడి గదంతా ఒకసారి కలయచూశాడు. సోఫామీద పడున్న 
డ్రెస్సింగ్‌ గౌను, నేలమీద దూరదూరంగా పడున్న బెడ్‌రూం స్లిప్పర్లు, పక్కకు 
పడి కొంచెం వొలికిపోయిన పౌడర్‌ డబ్బా చూసి గ్గొరియా హడావిడిగా 
బయటికి వెళ్ళిందని రాజు గ్రహించాడు. ఒక్కొక్క వస్తువూ పరీక్ష చేయడం 
ప్రారంభించాడు. అలా గదంతా పరీక్ష చేస్తున్నప్పుడు ఒకసారి కప్పువైపు 
చూడటం తటస్థించింది. ఎలక్ట్రిక్‌ వైరింగ్‌ పక్కన ఏదో నల్లగా కనిపించి, 
అనుమానంతో బల్ల లాగి, దానిమీద కుర్చీ నిలబెట్టి, కుర్చీ పైకెక్కి నల్లగా 
వున్న ఆ మచ్చను పరీక్ష చేశాడు. అది మచ్చకాదు. వైరింగ్‌ పక్కన గోడలో 
చిల్లి చేసి, ఆ చిల్లిలో మైక్రోఫోన్‌ పెట్టబడిందని తెలుసుకున్నాడు రాజు. 
చాలా చాకచక్యంగా మైక్రోఫోన్‌ అక్కడ అమర్చబడింది. గదిలో ఏమూల 
నిలుచుని మాట్లాడినా మైక్‌ ఆ మాటలు అందుకుంటుంది. 

రాజు సిగిరెట్‌ వెలిగించాడు. గ్లొరియా 111 ముఠాలో మనిషి అంశ్తినా 
111కి ఆమెమీద పరిపూర్ణమైన విశ్వాసం లేదన్నమాట! అందుకే ఆమె తన 
పరోక్షంలో ఏం మాట్లాడుతుందో తెలుసుకునేందుకు యీ మైక్‌ ఏర్పాటు 
చేశాడు. ఎక్కడో టేప్‌రికార్డర్‌ పెట్టి దానిమీద రికార్డు చేసి వుండాలి. టేప్‌రికార్డర్‌ 
ఎక్కడ పెట్టి వుంటాడు? మైక్‌నించి వెళుతున్న వైగ్రి0 చూసుకుంటూ వెళితే 
తెలుస్తుంది. మొదట పక్కవాటాలో చూడాలి. రాజు గ్లొరియా గదిలోంచి 
బయటికి వచ్చి, పక్కవాటా తలుపు తట్టాడు. 

“ఎవరు?” లోపల్నించి ఒక బొంగురు కంఠస్వరం వినబడింది. 

“ఎలక్ట్రీషియన్ని” అన్నాడు రాజు. 

లావుపాటి ఓ మనిషి తలుపు తీశాడు. “ఏం కావాలి?” 

“వైరింగ్‌ చెక్‌ చేస్తున్నాను” అంటూ రాజు లోపల ప్రవేశించాడు. మైక్రోఫోన్‌ 
నించి వైర్‌ ఆ గదిలో ఆగిపోలేదు. కప్పుకిందగా వచ్చి, గోడలోంచి 
పక్కవాటాలోకి పోయింది. “ఆల్‌రైట్‌! వైరింగ్‌ సరిగానే వున్నది” అని రాజు 
ఆ వాటాలోంచి బయటికి వెళ్ళాడు. అదేవిధంగా పక్కవాటా తలుపు తెరిపించి 


నెం. 111 109 


చూశాడు. వైర్‌ ఆ వాటాలోంచి పక్కవాటాలోకి పోతోంది. ఆ వాటా తలుపు 
తాళం వేసి వుంది. ఆ వాటాలో ఎవరు వుంటున్నారని పక్కవాటాలో 
వున్నవాళ్ళని అడిగాడు. పెరుమాళ్‌ అనే ఆయన వుంటున్నాడని చెప్పారు ఆ 
వాటాలో వాళ్ళు. పెరుమాళ్‌ని తనని తప్పించుకుని వెళ్ళిపోనిచ్చినందుకు 
విచారపడుతూ రాజు మెట్లు దిగుతున్నాడు. పెరుమాళ్‌ మెట్లెక్కి పైకి వస్తూ 
వుండడం అప్పుడు చూశాడు. రాజు చటుక్కున వెనక్కి తిరిగి మెట్లు ఎక్కి 
రెండో అంతస్తులోకి వెళ్ళిపోయాడు. పెరుమాళ్‌ మూడో అంతస్తుమీదికి 
వెళ్ళాడు. రెండు నిముషాలు వ్యవధి ఇచ్చి రాజు మూడో అంతస్తు చేరుకొని 
పెరుమాళ్‌ గదితలుపు తట్టాడు. 

“ఎవరు?” విసుగ్గా అడిగాడు లోపల్నుంచి పెరుమాళ్‌. 

“ఎలక్ట్రీషియన్‌.” 

“ఎందుకు?” 

“వైరింగ్‌ టెస్టు చెయ్యాలి.” 

తలుపు గడియి తీస్తున్న చప్పుడు అయింది. రాజు తయారుగా వున్నాడు. 
తలుపు కొంచెం తెరుచుకోగానే రాజు బూట్సు కాలు తలుపు సందులో పెట్టి 
తోసుకుని లోపలకు వెళ్ళాడు. 

“ఏమిటా తొందర, తలుపు సరిగా తెరవనీ” అంటూ పెరుమాళ్‌ రాజును 
చూసి “నువ్వా” అన్నాడు జేబులోకి చెయ్యి పోనిస్తూ. రాజు తాత్సారం 
చెయ్యలేదు. పెరుమాళ్‌ అటువంటిదేదో చేస్తాడని ముందే తెలుసు రాజుకి. 
పెరుమాళ్‌ చెయ్యిపట్టుకుని మెలిపెట్టి “నిన్నరాత్రి తగిలిన దెబ్బలతో బుద్ధి 
వచ్చిందనుకున్నాను” అన్నాడు. 

“ఏమిటీ అఘాయిత్యం! ఎందుకు వచ్చావు యిక్కడికి?” అడిగాడు 
పెరుమాళ్‌. 

రాజు అతని జేబులో వున్న పిస్తోలు లాగేసి “ఎందుకు వచ్చానో ఇప్పుడు 
చెపుతాను. నీ టేప్‌రికార్డర్‌ చూడ్డానికి వచ్చాను” అన్నాడు. 

“టేప్‌రికార్టరా?” అడిగాడు పెరుమాళ్‌ తెలియనట్టు. 

“అవును టేప్‌రికార్డర్‌ ఏది? ఎక్కడ దాచావు?” 

“నా గదిలో టేప్‌రికార్డర్‌ లాటిది ఏదీ లేదు. కావలిస్తే చూసుకో.” 


110 కొమ్మూరి సాంబశివరావు 


రాజు పిస్తోళగేచేతిలో పెట్టుకొని పెరుమాళ్‌కి కొంచెం దూరంగా జరిగి 
కప్పుమీదికి చూశాడు. పక్కవాటాలోంచి వున్న మైక్రోఫోన్‌కి కనెక్టు చేసిన 
వైర్‌ గోడమీదనించి కిందకి వేళ్లాడుతోంది. 

“గ్గారియా గదిలో మైక్‌కి కనెక్టు చేసిన వైర్‌ ఇదే. నాకు తెలుసు, 
బుకాయించక” అన్నాడు రాజు. 

పెరుమాళ్‌ జవాబు చెప్పలేదు. భుజాలు చరిచాడు. 

“నిన్న నేనూ, గ్లొరియా మాట్లాడిన మాటలన్నీ రికార్డు చేశావా?” 

పెరుమాళ్‌ జవాబు చెప్పలేదు. 

“ఆ టేపురికార్డరూ, టేపు ఏం చేశావు? గ్లారియా ఏమైంది?” 

పెరుమాళ్‌ చెవిటివాడిలా నటిస్తున్నాడు. రాజుకు వొళ్ళు మండిపోయింది. 
తనవల్ల గ్గొరియాకి ప్రమాదం సంభవించిందేమోననే అనుమానం కలిగింది. 
“చెప్పవా! ఎట్లా చెప్పకుండా వుంటావో చూస్తాను. నీ ముత్తాతలు దిగివచ్చి 
నీచేత పలికిస్తారు చూసుకో” అని ఒక అడుగు ముందుకు వచ్చి గదితలుపు 

పల గడియపెట్టి, పెరుమాళ్‌ వైపు తిరిగి, షర్టు పట్టుకు లాగి, పిడికిలితో 
గడ్డంకింద కొట్టాడు. బాధతో కళ్ళు ఒకసారి మూసి, చేత్తో గెడ్డం తడుము 
కున్నాడు పెరుమాళ్‌. రాజు మళ్ళా ఓ దెబ్బ వేశాడు నోటిమీద. పెరుమాళ్‌ 
పెదిమ చిట్లి రక్తం కారింది. 

“చెప్పు! చెప్పేంతవరకూ నిన్ను ఇలా కొడుతూనే వుంటాను” అన్నాడు 
రాజు. రాజుకి ఎదురుతిరిగితే పిప్పి చేస్తాడని పెరుమాళ్‌కి తెలుసు. అందుకే 
ఎదురు తిరగలేదు. 

“చెపుతాను, కొట్టక” అన్నాడు పెరుమాళ్‌. 

“అలా దారికిరా” అన్నాడు రాజు. 

“గారియా ఆ గదిలో వుంది” దీనంగా అన్నాడు పెరుమాళ్‌ వేలితో ఓ 
గది చూపిస్తూ 

రాజు ఆ గదిలోకి వెంటనే పరిగెత్తాడు. గదిలో అడుగుపెట్టిన మరుక్షణం 
పెరుమాళ్‌ని ముందుగదిలో ఒంటిగా వొదిలి వచ్చిన విషయం జ్ఞాపకం 
వచ్చింది. వెనక్కి తిరిగాడు. సరిగా ఆ సమయానికి తలుపు మూసుకున్నది. 


3doillL 111 
౪ 22 

“కోడ్‌లో వున్న యీ ఉత్తరం నా చేతికి చిక్కిందని డేవిడ్‌ 111కి చెప్పి 
వుంటాడా? డేవిడ్‌ అసమర్ధత తెలుసుకుని అతన్ని 111 హత్య చేశాడా? ఈ 
ఉత్తరం నా చేతిలో పడిందని 111కి తెలిసివుంటే, దీన్ని డీకోడ్‌ చేయడంవల్ల 
కలిగే ప్రయోజనం ఏమీ వుండదు. బృందావన్‌ హోటల్‌ వైపు 111 గానీ, 
అతని అనుచరులు గానీ ఎవరూ రారు. తెలియనట్లయితే అందరూ 
బృందావన్‌లో సమావేశమవుతారు. 111నీ, అతని ఏజెంట్లనందరినీ అరెస్ట్‌ 
చెయ్యవచ్చు” అన్నాడు యుగంధర్‌ స్వరాజ్యరావుతో. 

“సోమవారం రాత్రి అంటే యివాళ రాత్రికిగాని మనకి ఆ విషయం 
తెలియదు” స్వరాజ్యరావు జవాబు చెప్పాడు. 

“ఈలోగా (ప్రేమని రక్షించాలి. ఎప్పుడయితే 111 మనచేతికి చిక్కుతాడో 
యిక ప్రేమ ఆచూకీ మనకి తెలియదు. అతను మనకి చెప్పవలసిన అవసరం 
వుండదు.” 

“ప్రేమ అచూకీ ఎలా తెలుసుకుంటాము?” 

“రాజు మీదా, ఆ గ్లొరియా మీదా ఆశ పెట్టుకోవాలి. రాజు ఇంకా రాలేదే! 
చాలాసేపయింది ఫోను చేసి. పదినిముషాలు చూసి మనమే జఫర్‌ మాన్‌షన్స్‌కి 
వెళదాం” అన్నాడు యుగంధర్‌. 

పదినిముషాలు గడిచాయి. రాజు రాలేదు. యుగంధర్‌ లేచి “పదండి 
ఇన్‌స్పెక్టర్‌!” అన్నాడు. రాజు వస్తే వుండమని చెప్పమని నౌఖర్‌కి చెప్పాడు. 

జఫర్‌ మాన్‌షన్స్‌లో గ్లొరియా వాటాముందు నిలబడ్డారు స్వరాజ్యరావూ, 
యుగంధరూ. యుగంధర్‌ తాళం పరీక్ష చేసి “ఈ తాళాన్ని మారుచెవితో 
తెరిచిన నిదర్శనాలు కనపడుతున్నాయి. రాజు లోపల ప్రవేశించి తిరిగి వచ్చేసి 
వుండాలి” అన్నాడు. 

స్వరాజ్యరావు తలవూపాడు. 

యుగంధర్‌ జేబులోంచి మారుతాళం చెవుల గుత్తి తీసి గ్లొరియా వాటా 
తలుపు తాళం తీశాడు. ఇన్‌స్పెక్టర్‌ ఇబ్బందిగా చూస్తున్నాడు యుగంధర్ని 
యుగంధర్‌ నవ్వి “మీరు లోపలికి రాకండి. కళ్ళు మూసుకుని ఇక్కడే 
నిలుచోండి” అంటూ లోపలికి వెళ్ళాడు. రాజు గమనించిన వాటిని 


112 కొమ్మూరి సాంబశివరావు 


యుగంధరూ గమనించాడు. బల్లమీద ఒక కవరు కనిపించింది. ఎర్ర 
పెన్సిలుతో దానిమీద 111కి అని వ్రాసి వుంది. యుగంధర్‌ ఆత్రంగా కవరు 
చింపాడు. 

“డిటెక్టివ్‌ యుగంధర్‌ అసిస్టెంటు రాజు నా చేతికి చిక్కాడు” యుగంధర్‌ 
అది చదివి ఆ కాగితం చూస్తూ నిలబడిపోయాడు. 

వారంటు లేకుండా గ్లొారియా ఇంటితలుపు మారుతాళంచెవితో తెరిచి 
ప్రవేశించడం పోలీస్‌ నిబంధనలకు వ్యతిరేకం కనుక తలుపుకు అవతల 
నిలుచున్న ఇన్‌స్పెక్టర్‌ దభీమని లోపల చప్పుడు కావడం విన్నాడు. 

“మిష్టర్‌ యుగంధర్‌!” అని పిలిచాడు ఇన్‌స్పెక్టర్‌. యుగంధర్‌ నించి 
జవాబు రాకపోయేసరికి ఇన్‌స్పెక్టర్‌ లోపల ప్రవేశించాడు. లోపల అడుగు 
పెట్టిన మరుక్షణం అతని తలమీద గట్టిదెబ్బ తగిలింది. కుప్పగా కింద 
కూలిపోతూ చూశాడు నేలమీద పడున్న యుగంధర్ని 

23 

తను అరిచీ ప్రయోజనం లేదు. తలుపులు బాదీ ప్రయోజనం లేదు. ఆ 
గది సౌండ్‌ప్రూఫ్‌ గది. ఆ గదిలోంచి తప్పించుకునేందుకు మార్గమేమీ లేదు 
అని తెలుసుకున్నాడు రాజు. పెరుమాళ్‌ బయట వున్నాడో లేడోకూడా 
తెలియదు. ఆ గదిలోకి ఆకస్మికంగా ఎవరూ రాకుండా గది తలుపు లోపల 
గడియపెట్టుకున్నాడు రాజు. తరువాత తప్పించుకోవడానికి మార్గాలు 
ఆలోచించడం ప్రారంభించాడు. గ్లారియా ఇంటికి తను వెళ్ళాడని యుగంధర్‌కి 
తెలుసు కనుక, గ్లొరియా వాటాలో ప్రవేశించి తనలా మైక్‌నించి కనెక్టు 
అయిన వైర్‌ని చూసుకుంటూ వస్తే యుగంధర్‌ పెరుమాళ్‌ వాటాలోకి వస్తాడు. 
అప్పుడు తనని రక్షించవచ్చు. కాని యుగంధర్‌ ఇతర పనులమీద వుండి 
గ్లొరియా విషయం తను చూస్తున్నాడని వూరుకోవచ్చు. ఆలోగా పెరుమాళ్‌ 
ఒకరిద్దర్ని తోడు తీసుకుని రావచ్చు. ఈలోగా తను తప్పించుకునేందుకు 
మార్గమెమీ లేదు. తప్పించుకునేందుకు అవకాశం కోసం కాచుకునుండాలి. 
అంతే! సిగిరెట్‌ వెలిగించి పడకకుర్చీలో పడుకున్నాడు రాజు. 

యుగంధర్‌ కళ్ళు తెరిచాడు. తల వెయ్యి ముక్కలు అవుతున్నట్లు బాధ. 
చీకటిగా వుంది. ఏమీ కనిపించడం లేదు. తల తడిమి చూసుకుందామని 


నెం.111 118 
చెయ్యి కదల్బబోయాడు. కదలలేదు. రెండుచేతులూ వీపు వెనక్కి విరిచి 
కట్టేసి వున్నాయి. యుగంధర్‌ గుండె వేగంగా కొట్టుకుంది. తనకి స్పృహ 
పోయి ఎంతసేపయింది? అప్పుడే రాత్రయిందా? తొమ్మిది గంటలకి 
బృందావన్‌ హోటల్‌కి వెళ్ళవద్దా! ఇన్‌స్పెక్టర్‌ ఏమయ్యాడు? గ్లారియా వాటా 
తలుపు బయట కదా నిలుచున్నాడు! తనకి దెబ్బ ఎలా తగిలింది? రాజును 
వెతుక్కుంటూ గ్లొరియా వాటాలోకి తను వస్తాడని 111 వూహించివుండాలి. 
అతనో అతని అనుచరులో గ్లొరియా వాటాలో దాక్కునుండాలి. తలుపు బయట 
తాళం వేసి వున్నది కనుక లోపల ఎవరూ వుండరని తగిన జాగ్రత్త 
తీసుకోకుంగ్ల గదిలో తను ప్రవేశిస్తాడని 111 వూహించి వుండాలి. 111 
పేర్న వున్న ఆ ఉత్తరం కూడా మోసం. అది చదువుతుండగా తనని వెనకనించి 
తలమీద కొట్టివుండాలి. మరి ఇన్‌స్పెక్టర్‌ ఏమయ్యాడు? లోపల చప్పుడు 
వినిపించగానే సహాయానికి ఎందుకు రాలేదు! తనిక్కడే ఇట్లా బంధించబడి 
వుంటే హోటల్‌ బృందావన్‌కి ఎలా వెళ్ళడం! విడిపించుకోవాలి. యుగంధర్‌ 
పక్కకి దొర్లాడు. అతనికి యింకో మనిషి వీపు తగిలింది. “ఎవరది? ఇన్‌స్పెక్టర్‌! 
మీరేనా?” అడిగాడు యుగంధర్‌. చిన్న మూలుగుతో స్వరాజ్యరావు 
తెప్పరిల్లాడు. 

“ఇన్‌స్పెక్టర్‌!” 

“ఆ! యుగంధర్‌! ఏం జరిగింది? మనం ఎక్కడున్నాం?” 

“గ్గారియా యింట్లో అయివుండాలి.” 

“అప్పుడే రాత్రి అయిందా?” 

“అలాగే కనబడుతోంది.” 

“అయితే మనకి సృహ పోయి చాలాసేపయి వుండాలి. ఎలా తప్పించు 
కోవడం! బాగా బిగించి గట్టిగా కట్టాడు. పోనీ అరిస్తే ఎవరయినా వచ్చి 
తలుపు బద్దలు కొడతారేమో!” 

“అంతే చెయ్యాలి” అన్నాడు యుగంధర్‌. 

“ఆ పని చేసిన మరుక్షణం ప్రాణం ఎగిరిపోతుంది” బొంగురు కంఠస్వరం 
పలికింది చీకట్లోంచి. 


114 కొమ్మూరి సాంబశివరావు 


“ఓహో! మనకు ఎవరో తోడున్నారు. ఫర్వాలేదు” అన్నాడు యుగంధర్‌ 
నవ్వు తెచ్చిపెట్టుకుని. 

“ఇంతవరకే తోడు. మరో ప్రపంచానికి ఇన్‌స్పెక్టర్‌ ఒక్కడే మీకు తోడు 
వస్తాడు” అన్నాడు ఆ మనిషి. 

అం అరిం ఆస్థి 

తలుపు చప్పుడయింది. రాజులేచి నిలుచున్నాడు. తను గడియ తీయాలా? 
తీస్తే పెరుమాళ్‌, అతని మిత్రులు అయితే తనని తుదముట్టిస్తారు. తీీభుకపోతే 
యుగంధరూ, స్వరాజ్యరావూ అయితే తను అక్కడ లేడని వెళ్ళిపోతారు. 
రాజు నందిగంలో వడ్డాడు. గడియ తీయటం ప్రమాదకరనుని 
నిర్ణయించుకున్నాడు. తలుపు దడదడలాడింది. అవతల నుంచి తంతున్నారు. 
దేనితోనో విరక్కొడుతున్నారు. తలుపు చెక్కలు కదులుతున్నాయి. గడియ 
వొదులు అవుతోంది. ఏదయినా ఆయుధం కనపడుతుందేమోనని రాజు 
గదంతా కలయచూశాడు. కుర్చీ తప్ప యింకేమీ కనపడలేదు. కుర్చీ పట్టుకుని 
తలుపుకెదురుగా నిలుచున్నాడు. 

లిం స్టీం అనిల 

“మేము అరిస్తే షూట్‌ చేస్తావేమో! ఆ చప్పుడుకి అందరూ వస్తారు. 
నువ్వు పట్టుబడక తప్పదు” అన్నాడు యుగంధర్‌. 

“మీరిద్దరూ చావడానికి తయారయితే నేను పట్టుబడినా నష్టంలేదు.” 

“అంటే మాతోపాటు నువ్వూ మరో లోకానికి తోడుగా వస్తావన్న మాటేగా!” 
అని యుగంధర్‌ నవ్వాడు. 

ఆ మనిషి జవాబు చెప్పలేదు. యుగంధర్‌ బూట్సు కాలు నేలకేసి కొట్టుతూ 
టక్‌టక్‌ అని చప్పుడు చేయటం ప్రారంభించాడు. 

“ఏమిటా చప్పుడు? ఆపు” అన్నాడు ఆ మనిషి, 

“కాలు తిమ్మిరెక్కింది. ఈ చప్పుడికి ఎవరూ రారుల” 

“అబద్దాలు చెప్పక. కోడ్‌లో ఇన్‌స్పెక్టర్‌కి ఏదో చెపుతున్నావు.” 

“నేనేం చెప్పినా నీకు నష్టం లేదుగా! అరిస్తే షూట్‌ చేస్తావుగా!” అని 
యుగంధర్‌ ఇనస్పెక్టర్‌కి బూట్సుకాలు చప్పుడు చేస్తూ ఏదో సందేశం 
యిస్తున్నాడు. స 


నెల 115 


“ఏజెంట్లనందర్నీ బృందావన్‌లో రాత్రి సమావేశం అవమని 111 ఆజ్ఞ 
యిచ్చాడు. కనుక ఈ లోపుగా ఆ మనిషి వెళ్ళిపోతాడు. ఈ మనిషి 
వెళ్ళిపోయాక మనం తప్పించుకునేందుకు ప్రయత్నిద్దాం” అని ఇన్‌ స్పెక్టర్‌కి 
కోడ్‌లో తెలియజేశాడు యుగంధర్‌. 

యుగంధరూ, స్వరాజ్యరావూ అలా ఆ చీకట్లో ఎంతసేపు పడున్నారో 
వాళ్ళకే తెలియదు. ఆ మనిషి కదిలిన అలికిడి అయ్యేసరికి ఇద్దరూ చెవులు 
రిక్కించుకొని కూర్చున్నారు. తియ్యని వాసన వేసింది. యుగంధర్‌ ముక్కుమీద 
ఒక గుడ్డపడింది. యుగంధర్‌ వూపిరి బిగపట్టాడు. రెండుసార్లు తల ఆడించి 
తల వాల్చేశాడు. ఆ మనిషి యుగంధర్ని కదిపిచూసి ఇన్‌స్పెక్టర్‌ దగ్గిరికి 
వెళ్ళాడు. ఇన్‌ స్పెక్టరూ జరగబోయేది గ్రహించి వూపిరి బిగపట్టి, స్పృహ 
పోయినట్లు నటించాడు. తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. 

రెండు నిముషాల తర్వాత “ఇన్‌ స్పెక్టర్‌!” పిలిచాడు యుగంధర్‌. 

“ఆ!” అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. 

“ఇక ఉపక్రమించండి కట్లు వొదుల్చుకునేందుకు” అన్నాడు యుగంధర్‌. 

24 

ప్రేమకి తెలివి వచ్చేటప్పటికి గదిలో దీపం వెలుగుతోంది. మొహాలకి 
ముసుగులు వేసుకుని ఎవరో యిద్దరు మంచం దగ్గిర నిలుచునున్నారు. 
కళ్ళు సహం తెరిచి చూసింది (ప్రేమ. కష్టపడి మంచంమీద వున్న గ్లొరియా 
శవాన్ని ఎత్తి ఒక గోనెసంచీలోకి తోశారు వాళ్ళు. మూతి కట్టేసి ఆ సంచీ 
తలుపు పక్కన పెట్టారు. 

“అరగంటలో కారు వస్తుంది. తీసుకువెళ్ళి కూంనదిలో పారేయమని 
చెప్పారు 111” అన్నాడు ఒకతను. 

“ప్రేమకి రెండురోజుల తర్వాత వరకూ స్పృహ రాదు. షాక్‌ తగిలింది” 
అన్నాడు రెండోవాడు. 

“పోదాం పద” అని దీపం ఆర్పేసి యిద్దరూ వెళ్ళిపోయారు గదిలోంచి. 

ప్రేమకి ఒక ఆలోచన స్ఫురించింది. చటుక్కున లేచి ఆ గోనెసంచీ వద్దకు 
వెళ్లింది. ఎంత జుగుప్పాకరంగా వున్నా చేయక తప్పదు. సంచీలో వున్న 
గ్లోరియా శవాన్ని కష్టంమీద బయటికి తీసి, మంచం పక్కన పడుకోబెట్టింది. 


116 కొమ్మూరి సాంబశివరావు 


వెడల్పాటి చేతిగాజు ఒకటి పగలకొట్టి సంచీలో అక్కడక్కడ నాలుగు క. 
చేసింది. తను చేస్తున్న పని ప్రమాదకరమే కాని తప్పించుకునేందుకు 
మార్గం లేదు. కాసేపట్లో ఎవరో వచ్చి సంచీలో వున్న తనని ey: 
వెళుతున్నారు. వాళ్ళ మాటలు వింటోంది. పెరుమాళ్‌ జఫర్‌ మాన్‌షన్స్‌లో 
అతని గదిలో రాజును బంధించిన విషయం తెలుసుకున్నది. 

అం అం అం 

తలుపు బద్దలయి విరిగిపడింది. తలుపుకి అవతల వున్న మనుష్యుల్ని 
చూశాడు రాజు. షేక్‌ రహమానూ, ఇంకో మనిషి. పెరుమాళ్‌ లేడు. రాజు 
ఒక అడుగు ముందుకు వేసి కుర్చీ ఎత్తాడు. 

“మిష్టర్‌ రాజూ! ఆగు” అన్నాడు రహమాన్‌ ఖంగారుగా. 

రాజు సందేహించాడు. 

“మిమ్మల్ని విడిపించేందుకు వచ్చాము. తొందరపడకండి” అన్నాడు 
రహమాన్‌. 

“నిజంగానా?” అడిగాడు రాజు అపనమ్మకంతో. 

“అవును. మిమ్మల్ని యీ గదిలో బంధించారనీ, విడిపించమనీ మిస్‌ 
ప్రేమ యువజన కాంగ్రెస్‌కి ఫోను చేసింది. ఆ సమయానికి నేను అక్కడ 
వున్నాను” అని చెప్పాడు రహమాన్‌. 

“మిస్‌ ప్రేమ చెప్పిందా! ఆమె ఎక్కడున్నది?” అడిగాడు రాజు. 

“ట్రిప్లికేన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళుతున్నాననీ, తోవలో ఎవర్నో అడిగి పదిహేను 
నయాపైసాలు తీసుకుని ఫోను చేస్తున్నాననీ చెప్పింది” అంటూ రహమాన్‌ 
బయటికి దారితీశాడు. 

“థాంక్‌ యు మిష్టర్‌ రహమాన్‌! నేను అర్జంటుగా ట్రిప్లికేన్‌ పోలీస్‌ స్టేషన్‌కు 
వెళ్ళాలి. తరవాత కలుసుకుంటాను” అన్నాడు రాజు. 

రహమాన్‌ చేతిగడియళీకం చూసుకున్నాడు. ఎనిమిదిముప్పావు అయింది. 
“మిష్టర్‌ రాజూ! నీ సహాయం కావాలి నాకు” అన్నాడు. 

“ఏమిటది?” 

“ఇంతకు ముందు నా కెవరో టెలిఫోన్‌ చేశాడు. సరిగా ఈ రాత్రి తొమ్మిది 
గంటలకి హోటల్‌ బృందావన్‌లో 17 నెంబర్‌ గదికి వెళితే, ఎవరు యీ 


నెం.111 117 


అపనిందలు చేస్తూ అనుమానాలు కలిగిస్తున్నారో తెలుస్తుందని చెప్పారు. 
పోలీసులకి చెప్పినా మరెవరికి చెప్పినా నిష్ఫలం అవుతుందని హెచ్చరించాడా 
మనిషి. నేను వెళుతున్నాను. ఎందుకయినా మంచిది నాకూడా వచ్చి హోటల్‌ 
డైనింగ్‌ రూంలో కూర్చుని కనిపెట్టుతూ వుండమని కోరుతున్నాను.” 

“తప్పకుండా వస్తాను. ముందు యుగంధర్‌కి టెలిఫోన్‌ చెయ్యాలి. ప్రేమ 
సంగతి తర్వాత కనుక్కోవచ్చు” అన్నాడు రాజు. 

రహమాన్‌, రాజూ గ్గొరియా గదిముందునించే వెళ్ళారు. లోపల 
యుగంధరూ, స్వరాజ్యరావూ బందీలుగా వున్నారని రాజుకి తెలియదు. 
యుగంధర్‌కి టెలిఫోన్‌ చేశాడు కాని ప్రయోజనం లేకపోయింది. సరిగా 
తొమ్మిది గంటలకి రహమాన్‌, రాజూ బృందావన్‌ చేరుకున్నారు. 

“రూం నెంబర్‌ పదిహేడా! తమ పేరు?” అడిగాడు రిసెప్షన్‌ క్లర్కు. 

“షేక్‌ రహమాన్‌.” 

“అవును. రూం రిజర్వుచేశాను. ఇదుగో తాళంచెవి” అంటూ తాళంచెవి 
యిచ్చాడు. తన పేరుతో ఎవరో ఆ గది రిజర్వు చేశారని రహమాన్‌ గ్రహించి 
తాళంచెవి తీసుకున్నాడు. హోటల్‌ కుర్రాడు దారి చూపించాడు. రాజు హాల్లోనే 
వుండిపోయాడు. రహమాన్‌ గదిలోకి వెళ్ళాడు. గదిలో ఎవరూ లేరు. ఏమిటా 
ఈ గూడుపుఠాణీ అని ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాడు. అయిదు నిముషాల 
తర్వాత ఆ గదిలో వున్న టెలిఫోన్‌ మోగింది. రిసీవరు తీసుకున్నాడు. 

“హల్లో! షేక్‌ రహమాన్‌!” అడిగారు అవతనించి. 

“అవును. మీరెవరు?” 

జవాబు లేదు. టెలిఫోన్‌ క్లికొ్‌మన్నది. టెలిఫోన్‌ డిస్మనెక్ట్‌ అయింది. అయిదు 
నిముషాల తర్వాత తలుపు తోసుకొని ఒకతను లోపలికి వచ్చాడు. రహమాన్‌కి 
సెల్యూట్‌ చేసి ఎదురుగా కూర్చున్నాడు. 

“మీరెవరు?” 

“పెరుమాళ్‌ని.” 

“నన్నెందుకు రమ్మన్నారు?” 

“నేను రమ్మనలేదే! నన్ను యిక్కడికి రమ్మని 111 ఆజ్ఞాపించారు.” 

ఇంతలో తలుపు తోసుకుని ఇంకో మనిషి లోపలికి వచ్చాడు. అతనూ 
111 “a వచ్చానన్నాడు. అతని వెనక మరో ఇద్దరు వచ్చారు. ఈ 


118 కొమ్మూరి సాంబశివరావు 


“మీ 111 అంతులేడు. నన్ను యిక్కడికి రమ్మన్నది అతనే అయ్యుండాలి. 
నాకు టైం అవుతోంది. నేను వెళతాను” అని రహమాన్‌ లేవబోయాడు. 

“మిష్టర్‌! కదలక... కూర్చో. నిన్ను వెళ్ళనిస్తామా? నువ్వ వెళ్ళి పోలీసులకి 
ఫోను చేసి మమ్మల్ని పట్టిస్తావు” అన్నాడు పెరుమాళ్‌. అతని చేతిలో 
పిస్తోలున్నది. రహమాన్‌ పిరికివాడు కాడు. కాని ప్రయోజనం లేనప్పుడు 
సాహసించే అవివేకీ కాడు. కూర్చున్నాడు. 

హడావిడిగా హాల్లోకి వచ్చి గది నెంబర్‌ 17 ఎక్కడ అని అడిగి మెట్లవైపు 
వెళుతున్న యుగంధర్నీీ స్వరాజ్యరావునీ చూశాడు రాజు. చటుక్కున లేచి 
వాళ్ళ వెనకే వెళ్లి “హల్లో సార్‌” అన్నాడు. 

యుగంధర్‌ రాజుని చూసి ఆశ్చర్యంతో “నువ్వా? ఎక్కణ్ణించి వూడిపడ్దావు?” 
అదిగాదు. 

“అదంతా ఓ కథ.” 

“అయితే తర్వాత చెప్పుదువుగాని, ఇప్పుడు టైం లేదు. నాతో రా” అన్నాడు 
యుగంధర్‌. 

17 గది నెంబర్‌ తలుపు దగ్గిరేసి వుంది. తొయ్యగానే తలుపు తెరుచుకుంది. 
యూనిఫాంలో వున్న ఇన్‌స్పెక్టర్‌ గదిలో ముందు అడుగుపెట్టాడు. వెనకే 
యుగంధరూ, రాజూ ప్రవేశించారు. ఇన్‌స్పెక్టర్‌ చేతిలోనూ యుగంధర్‌ 
చేతిలోనూ పిస్తోళ్ళు వున్నాయి. గదిలో అందరూ చకితులయి, కదలకుండా 
కూర్చున్నారు. పెరుమాళ్‌ చప్పున పిస్తోలు జేబులో పెట్టేసుకున్నాడు. 

“ఎవరూ కదలవద్దు. కదిలితే ప్రాణాలు ఎగిరిపోతాయి” అన్నాడు 
ఇన్‌ స్పెక్టర్‌. 

“అతని దగ్గిర పిస్తోలున్నది. జాగ్రత్త ఇన్‌స్పెక్టర్‌!” హెచ్చరించాడు 
రహమాన్‌. స్వరాజ్యరావు ఆశ్చర్యంతో చూశాడు రహమాన్‌ని. రాజు 
పెరుమాళ్‌ని సమీపించి అతని జేబులో వున్న పిస్తోలు తీసుకున్నాడు. 

“మీలో ఎవరు 111?” అడిగాడు స్వరాజ్యరావు. 

పెరుమాళ్‌ వేలితో రహమాన్స్‌ని చూపించాడు. 

“అబద్ధం. నేనేమీ ఎరగనుగోనన్ను మోసంచేసి ఇక్కడికి రప్పించారు” 
అన్నాడు రహమాన్‌. 


నెం.111 119 


మిగతా ముగ్గురూ కూడా రహమాన్‌ 111 అని చెప్పారు. 

“ఆల్‌రైట్‌! అందర్నీ అరెస్టు చేస్తున్నాను” అన్నాడు స్వరాజ్యరావు. 

రహమాన్‌ యీ ముఠాలో వాడు కాదని రాజు జరిగింది చెప్పాడు. 
యుగంధర్‌ అంతా విని తలవూపి “అర్థమైంది. మిష్టర్‌ రహమాన్‌కి యీ 
సంఘటనతో కానీ 111తో కానీ సంబంధం లేదు. పెరుమాళ్ళే 111” అన్నాడు 
యుగంధర్‌. 

న. 

పోలీసు కమిషనర్‌ ఆఫీసులో వున్నత పోలీసు ఉద్యోగులూ, యుగంధరూ, 
రాజూ, రహమాన్‌, మిస్‌ ప్రేమ సమావేశమయ్యారు ఆ రాత్రి. యుగంధర్‌ 
జరిగిన సంఘటనలు సమన్వయిస్తూ యిట్లా చెప్పాడు. 

“భారత రాజ్యాంగం ప్రకారం మతవిచక్షణ లేకుండా, అన్ని మతాలవారికీ 
సమానహక్కులు ఇవ్వబడ్డాయి. అందువల్ల పార్లమెంటుకి ముస్లింలు, 
క్రిస్టయన్లు, హిందువులు ఎన్నుకోబడుతున్నారు. కేంద్రంలోనూ, రాష్ర్టాల్లో, 
మంత్రివర్గంలోనూ మతవిచక్షణ లేకుండా పదవులు ఇవ్వబడుతున్నాయి. 
కేవలం మతంమీద ఆధారపడి, మతంమీద రాజ్యాన్ని స్థాపించుకున్న పరిస్టాన్‌ 
మనదేశం అంతర్జాతీయంగా పొందుతున్న పేరు ప్రతిష్టలు చూసి సహించలేక 
పోతోంది. షేక్‌ రహమాన్‌ ముస్లిం అయినా కూడాళ్నోక దేశంలో పుట్టి, ఈ 
దేశంలో పెరిగినవాడు కావడం వల్ల భారతదేశమే మాతృదేశంగా 
భావిస్తున్నాడు. షేక్‌ రహమాన్‌ వంటి ముస్లింలు భారతదేశంలో చాలామంది 
వున్నారు. వాళ్ళని ప్రభుత్వం విదేశగూఢచారులుగా అనుమానించి శిక్షిస్తే, 
ముస్లింలు కనుక ఏదో మిషమీద తమ మతస్థులను భారత ప్రభుత్వం 
శిక్షిస్తున్నదనీ, మత విచక్షణ లేని రాజ్యాంగం బూటకమనీ భారతదేశానికి 
వ్యతిరేక ప్రచారం చెయ్యడానికి పరిస్థాన్‌కి అవకాశముంటుంది. షేక్‌ 
రహమాన్‌ని ప్రభుత్వం పరిస్థాన్‌ గూఢచారిగా అనుమానించాలనే టీజ్టేశంతో 
111 ఇన్ని దౌర్జన్యాలు చేశాడు. పెరుమాళ్‌ అని పేరు పెట్టుకుని హిందువుగా 
సంచరిస్తున్న 111 తనని ఎవరూ అనుమానించరనీ, అనుమానించినా 111 
డబ్బు తింటున్న మనిషే అనుకుంటారనీ తలిచాడు. తను షేక్‌ రహమాన్‌ 


120 కొమ్మూరి సాంబశివరావు 


మీద అనుమానం కలిగేటట్లు ఎంతచేసినా మనం ఆయన్ని అరెస్టు చెయ్యక 
పోవటం వల్ల 111 విసిగిపోయి రహమాన్‌ని హోటల్‌ బృందావన్‌కి రమ్మని 
కబురు చేశాడు. షేక్‌ రహమాన్‌ వెళ్ళిపోతానన్నప్పుడు పెరుమాళ్‌ పిస్తోలుతో 
అతన్ని బెదిరించి వుండకపోతే పెరుమాళే 111 అని మనకు తెలిసేది కాదు” 
అన్నాడు యుగంధర్‌. 

“గారియాని హత్య చేయడానికి కారణం వూహించగలుగుతున్నాం. కాని 
డేవిడ్‌ని ఎందుకు హత్య చేశాడు?” అడిగాడు స్వరాజ్యరావు. 

“అదీ ఊహించవలసిందే. పెరుమాళే 111 అని డేవిడ్‌ గ్రహించి 
వుంటాడు. డేవిడ్‌ బతికివుండడం తనకి క్షేమంకాదని అతన్ని హత్యచేసి 
వుండాలి. డేవిడ్‌ డబ్బుకోసం భారతదేశానికి ద్రోహం తలపెట్టాడు. 
ఇంకెవరయినా ఎక్కువ డబ్బు ఇస్తామని ఆశ చూపిస్తే తన రహస్యం 
బయటపెడతాడని భయంవేసి వుంటుంది. పరిస్థాన్‌ ఎన్నివిధాల మనదేశం 
మీద దుమ్మెత్తిపోసినా, మతవిచక్షణ చూపుతోందని మన రాజ్యాంగాన్ని 
నవ్వులపాలు చెయ్యడానికి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం వుండదు. 

) ముస్లిం అయినా భారతదేశమే తన దేశంగా భావించే రహమాన్‌లాటి 
దేశాభిమానులున్నంత కాలం మతవిచక్షణ లేని మన రాజ్యాంగం సుస్థిరంగా 
వుంటుంది” అని ముగించాడు యుగంధర్‌. 


అయిపోయింది 


